ఈ 
ట్స్‌ 


నుల రాజిరెడ్డి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ నెం : 74 


సిద్దిపేట జిల్లా సాహిత్య చరిత్ర 
- పప్పుల రాజిరెడ్డి 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : ఆగస్టు, 2019 


ప్రతులు : 1000 

వెల. రూ: 40/- 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇం(ెషన్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ & (ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యం[త్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యతను పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాల తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళుల్లో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్లే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 


3 


ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయనం మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 
జిల్లాల భౌగోళిక న్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో 
ఆవిష్కారమౌతున్నది. సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ 
నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. 
కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత 
సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం 
కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా 
ఆవిష్క్మరించగలుగుతాయి. దానికి మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
05.07.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


4 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


సిద్దిపేటజిల్లా భౌగోళిక, చారిత్రక అంశాలు 11 
సిద్దిపేట నామనేపథ్యం; భౌగోళికాంశాలు; సహజవనరులు; 

నేలలు; అడవులు; వాగులు; చెరువులు-ప్రాజెక్టులు; జనాభా 

అక్షరాస్యత; చారిత్రికక్రమం. 

సిద్దిపేటజిల్లా సాంస్కృతిక విశేషాలు 14 
శాసనాలు మరియు సమాధులు; పర్యాటక రంగం - దేవాలయాలు, 
దర్శనీయ ప్రాంతాలు; జాతరలు, వ్యవసాయానికి సంబంధించిన 
పండుగలు; పాడిపంటలు; ఘనమైన సంస్కృతి; కళాకాంతులు; 

సంగీత సౌరభాలు; చలనచిత్ర రంగం; నాట్యవైభవం. 

సాహిత్య సంస్థలు 22 
సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 29 
(పద్య సాహిత్య చైతన్యం, [పద సాహిత్యం, గ యక్షగానం 
సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 50 
ఏ పాటల పరవళ్ళు; (స గేయ కావ్యాలు, (11) వచన కవిత్వ పరిమళం 
(౪ కథా సాహిత్యం (1) బాలసాహిత్య పూదోట (౪) పత్రికలు 

(vii) సారస్వత పరిశోధనలు గ లేఖా సాహిత్యం ఏ నవలా వికాసం 
౧ అనువాద సాహిత్యం (ఈ వ్యాస విన్యాసం 


ఉపయుక్త రచనలు 95 


మాటా ముచ్చట 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనా సౌలభ్యంకోసం తెలంగాణ 
ప్రభుత్వం ముప్పయిమూడు జిల్లాలను ఏర్పాటుచేసింది. తెలుగు భాష గొప్పదనాన్ని 
ప్రపంచానికి తెలియజేయటానికి, భాషా సంస్కృతుల పరిమళాలను వీచడానికి 
సమకాలీన సాహిత్య చరిత్రను విశ్లేషించుకోవటానికి, పునర్మూల్యాంకనం 
చేసుకోవటానికి ప్రపంచ తెలుగు మహాసభలను డిశంబర్‌ 15 నుండి 19 వరకు 
2017లో నిర్వహించింది. యీ బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమికి, 
తెలంగాణ సాంస్కృతిక శాఖలకు అప్పగించింది. ముఖ్యంగా తెలంగాణ సాహిత్య 
అకాడమి డా॥ నందిని సిధారెడ్డి అధ్యక్షులుగా, డా॥ ఏనుగు నరసింహారెడ్డి 
(ప్రధాన కార్యదర్శిగా, అనేకమంది సాహితీమిత్రుల తోడ్పాటుతో తెలంగాణ సాహిత్యానికి 
సంబంధించి పదిహేను పుస్తకాలు ప్రచురించింది. విమర్శ, విసృత కవుల, రచయితల 
సాహిత్య పరిచయంతో వివిధ ప్రక్రియలను పరిచయం చేసింది. 

తెలంగాణలో ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రను పరిశీలించటం, 
జిల్లా స్వరూపం, సంస్కృతి, భౌగోళికాంశాలు, శాసనాలు, గత సాహిత్య చరిత్ర 
పరిశీలన, విస్మరణ, వర్తమాన సాహిత్యం, విషయ ప్రాధాన్యతను గుర్తించటం 
లక్ష్యంగా తెలంగాణ సాహిత్య అకాడమి 33 జిల్లాలకు సాహిత్య చరిత్ర రాయటానికి 
జిల్లాల వారీగా రచయితలను నియమించి వారితో తేది. 01.06. 2018న అకాడమీ 
చాంబర్‌లో సమావేశం నిర్వహించింది. సాహిత్య చరిత్ర నిర్మాణక్రమంలో 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చరిత్ర ఎలా వుండాలి? ఎలా రాయాలి? అనే అంశాలపై 
చర్చించి నిర్ణయం తీసుకున్నది. అనంతరం రచయితలు ఆయా జిల్లాల సాహిత్య 
చరిత్రను నిర్మించే సందర్భంలో తేది. 07. 08. 2018న రెండవ సమావేశం ఏర్పాటుచేసి, 


6 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


వివిధ జిల్లాల సాహిత్య అంశాలను చర్చించి తగు సూచనలు చేసింది. తెలంగాణ 
సాహిత్య అకాడమీ రచయితలతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు జిల్లాల సాహిత్య 
చరిత్రను సమీక్షించింది. తగు సూచనలు, సలహాలు అందించింది. 

సిద్దిపేట జిల్లా సాహిత్య చరిత్రను రాసేక్రమంలో జిల్లా పరిధిలో కొత్తగా 
చేరిన హుస్నాబాద్‌, బెజ్జంకి, కోహెడ, కొమువెల్లి, చేర్యాల, మద్దూరులాంటి ప్రాంతాలు 
సిద్దిపేట జిల్లాలో చేరటం, మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాలు వేరే జిల్లాలుగా మారటంవలన, 
మొదట భౌగోళిక పరిధిని నిర్ణయించుకొని చారిత్రక, సాంస్కృతికాంశాలు 
పరిశీలించటం జరిగింది. ఆయా ప్రాంతాలలోని సాహిత్య సంస్థలు, పత్రికలు, 
పరిశోధన, నవల, వ్యాసం, అనువాద సాహిత్యం, పద్యం, కథ, బాలసాహిత్యం, 
పాట, వచన కవిత్వం మొదలైన ప్రక్రియలను పరిశీలించడం జరిగింది. పక్క జిల్లాల 
సాహిత్య అంశాలు పునరావృతిగాకుండా ఆయా జిల్లాల రచయితలతో చర్చించి 
అంశాలను సూటిగా, నిర్మాహమాటంగా వివరించాను. 

గతంలో ఉమ్మడి మెదక్‌జిల్లా సాహిత్యచరిత్రను “సాహితీ మంజీర పేరుతో 
వెలువరించిన ప్రముఖ సామితీవేత్త డా॥ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తితో సిద్దిపేట 
జిల్లా సాహిత్యచరిత్ర విషయం చర్చించి ఆయన సూచనలు, సలహాలు తీసుకున్నాను. 
పత్రికలు సాహిత్యసేవ, జిల్లాలో పరిశోధనలు జరిగినతీరు, భాషా, సాహిత్య 
విషయాలపైన విలువైన సమాచారం అందించారు. కొన్ని శాసనాలు, చారిత్రక 
అంశాలపై డా॥ మలయశ్రీని ఫోనుద్వారా కంటాక్ట్‌ చేశాను. హుస్నాబాద్‌ కవుల 
సాహిత్య వివరాలను శ్రీ దాస్యం లక్ష్మయ్య ద్వారా పొందాను. వేముగంటి సాహిత్యం 
గురించి పి.శ్యాంసుందరరావును కలిశాను. కొంతమంది సిద్దిపేట జిల్లాకు చెందిన 
యువ పరిశోధకులు తెలంగాణ సాహిత్యాన్ని అవగాహన చేసుకున్న తీరును, వారి 
రచనల ద్వారా తెలుసుకోవటం కూడా జిల్లా సాహిత్య చరిత్రను రాయడానికి తోడ్చడిన 
అంశంగా పేర్కొనాలి. విషయసేకరణలో తోడ్పడిన రామగిరి శివకుమార్‌శర్మ, 
డా॥ సిద్దెంకి యాదగిరి, చెన్నరాజు, ఐతా చంద్రయ్య, డా॥ చిలుముల శ్రీనివాస్‌, 
కొమురవెల్లి అంజయ్య, డబ్బీకార్‌ సురేందర్‌, అమ్మన చంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు. 


7 


ప్రధానంగా సాహిత్య చరిత్ర నిర్మాణంలో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. 
ఉదాహరణకు పర్యాటక రంగాన్ని తీసుకున్నప్పుడు ఉమ్మడి మెతుకుసీమలోవున్న 
కొండాపూర్‌ అభయారణ్యం, మ్యూజియం, మంజీరా, సింగూర్‌ డ్యాంలు ప్రాజెక్టులు, 
మెదకుకోట, మెదకుచర్చి, రంగంపేటగడి, ఏడుపాయల వంటి ప్రాంతాలు మెదకు, 
సంగారెడ్డి జిల్లాలో చేరిపోవటంవల్ల సిద్దిపేట పర్యాటక రంగం రేఖామాత్రమైపోయింది. 
అట్లాగే శాసనాలు - పుల్లనూరుశాసనం, మిట్టపల్లి శాసనం, శనిగరం శిలాశాసనం, 
దుడ్జెడలోని ఏకశిలా శాసనం, నంగునూరు, ధూల్మిట్ట ప్రాంతంలోని రాకాసిగూళ్ళు 
వంటివి - పొట్లపల్లి, సిద్దిపేట భోగేశ్వరాలయం, మర్పడగ శివాలయం వంటి 
ప్రాంతాల్లోని శిలాఫలకాలు. బెక్కల్‌ శాసనం, బెజ్జంకి బద్దిపడగ, రాజగోపాల్‌పేట, 
వీరభైరాన్‌పల్లి వంటి చారిత్రక ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి వుంది. 

పద్య సాహిత్యంలో దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన మూలంపల్లి 
రాజశేఖరశాస్తితో మొదలు చుంచనకోట చంద్రమౌళిశాస్త్రి వరకు మరియు యిప్పటి 
వర్తమాన పద్యకవుల సాహిత్యాన్ని వివేచించటం జరిగింది. అట్లాగే శతక సాహిత్యం 
బాలసాహిత్యం, వచనకవిత్వం, పాట, గేయకవిత్వం, కథాసాహిత్యాన్ని పరిశీలించి 
పరిచయం చేశాను. అయినా యిది సమగ్రమని చెప్పటానికి మనస్మరించదు. నాకున్న 
పరిమితులు అవగాహనదృష్ట్యా సిద్దిపేటజిల్లా సాహిత్యాన్ని పరామర్శించాను. 
సిద్దిపేటజిల్లా సాహిత్యం నిర్మాణ కృషిలో నన్ను భాగస్వామిని చేసి రచయితగా అవకాశం 
కల్పించిన, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డిగారికి, 
తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి డా॥ ఏనుగు నర్సింహారెడ్డిగారికి 
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫోన్‌ద్వారా ఎప్పటికప్పుడు జాగృతం చేసిన సోమశిల 
తిరుపాల్‌ గారికి, అకాడమి సిబ్బందికి కూడా నా కృతజ్ఞతలు. 


A 


- పప్పుల రాజిరెడ్డి 


8 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


Beyanki 


(Siaaipet Rural” Chinnakodur 
a. 
J Pel Husnabad 


ya prim Br 
4 Rr] 1132౧9౧0౦0 ™ 
Mirdoddi 1 
NAN dd ! 


ణు 


| 


Doultabad 


Rawpole / 


Gajwel 


= 
ఎం చ 


గాల. Jagdevpur 
x 


Markook 





1. సిద్దిపేట జిల్లా భౌగోళిక, చారిత్రక అంశాలు 


టల 


ఉద్యమాల పురిటిగడ్డ, కళల కాణాచిగా సిద్ధిపేట జిల్లా ప్రత్యేకతను 
చాటుకుంటున్నది. రాజకీయ సామాజిక, సాంస్కృతిక రంగాలలో అగ్రగామిగా 
ఉంటున్నది. గతంలో ఉమ్మడి మెదకు జిల్లాలో సిద్ధిపేట ఒక డివిజన్‌గా కొనసాగింది. 
నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా మెదకు, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని 
కొన్ని మండలాలను కలుపుకొని సిద్దిపే ట జిల్లాగా రూపొందింది. 


పేట నామనేపథ్యం : 
నవనాథ సిద్దుల్లో ఒకరు ఈ ప్రాంతంలో సిద్ధి పొందడం వలన సిద్ధిపేట 
మొదట సిద్దపురిగా ఆ పిమ్మట సిద్దిపే ఎటగా పిట. అంటారు. నిజాం సట 
కాలంలో ఒక సైన్యాధ్యక్షుడిపే పెరు సిద్దిఖీ. అతడు ఈ (ప్రాంతానికి సంబంధించిన 
పర్యవేక్షకుడిగా ఉండేవాడు. తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ 
ప్రాంతాన్ని సిద్దిపే పటగా మార్చాడని చెబుతారు. 


భౌగోళికాంశాలు : 

సిద్దిపేట జిల్లా 18.1019 ఉత్తర అక్షాంశాలమధ్య 78. 8521% తూర్పు 
రేఖాంశాల మధ్య వుంది. జిల్లా వైశాల్యం 3.632 చ.కి.మీ. దీనికి ఏడు జిల్లాలు 
సరిహద్దులు. తూర్పున జనగామ., పడమర మెదక్‌, ఉత్తరాన రాజన్న సిరిసిల్ల దక్షిణాన 
యాదాద్రి-భువనగిరి, ఈశాన్యంలో కరీంనగరం, నైరుతిలో మేడ్చల్‌, వాయువ్యంలో 
కామారెడ్డి సరిహద్దులు. సిద్ధిపేట జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి 
సిద్ధిపేట- గజ్వేల్‌ - కసస్నాటాడ్‌ వీటిలో 22 మండలాలు ఉన్నవి. 

సిద్దిపేట డివిజన్‌లో 10 మండలాలు ఉన్నాయి. అవి 1) సిద్ధిపేట (అర్బన్‌), 
2) సిద్దిపే పేట (రూరల్‌), 3) చిన్న కోడూరు, 4) తొగుట, 5) నంగునూర్‌, 6) మిరుదొడ్డి, 


టి 


7) దౌల్తాబాద్‌, 8) దుబ్బాక, 9) చేర్యాల, 10) కొమురవెల్లి. 


గజ్వేల్‌ డివిజన్‌లో ఏడు మండలాలు ఉన్నాయి. అవి 1) గజ్వేల్‌, 2) జగదేవహూర్‌, 
3) ములుగు, 4) వర్గల్‌, 5) మారూూక్‌, 6) కొండపాక, 7) రాయపోల్‌. 


సిద్దిపేట జిల్లా భౌగోళిక, చారిత్రక అంశాలు 1 


హుస్నాబాద్‌ డివిజన్‌లో ఐదు మండలాలు ఉన్నాయి. అవి 1) హుస్నాబాద్‌, 
2) కోహెడ, 3) బెజ్జంకి, 4) మద్దూర్‌, 5) అక్కన్నపేట. 


సహజవనరులు : 
వ్యవసాయ యోగ్యమైన భూములతో పాటు గుట్టలు, అటవీ ప్రాంతం, నీటి 
వనరులు, చెరువులు, చిన్ననీటి ప్రాజెక్టులు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 


నేలలు : 

జిల్లాలో నల్లరేగడి చౌకనేలలు, చెలక నేలలు, ఎర్రమట్టి నేలలు, రాతినేలలు 
ఉన్నాయి. గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, దౌల్తాబాద్‌ ప్రాంతాలలో ఎక్కువగా రేగడినేలలు 
కన్పిస్తాయి. అక్కడక్కడ చౌక ఎర్రమట్టి నేలలున్నాయి. సిద్ధిపేట, చిన్నకోడూర్‌, దుబ్బాక, 
మిరుదొడ్డి, కొండపాక ప్రాంతాలలో చౌకనేలలు, ఎర్రమట్టి నేలలు కనిపిస్తాయి. కో హెడ, 
చేర్యాల, హుస్నాబాద్‌, శనిగరం ప్రాంతాలలో అన్ని రకాల నేలలూ ఉన్నాయి. 


అదవులు : 

జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువే. 258.18 చ.కి.మీ. కాగా విస్తీర్ణతా శాతం 
6. 94%గా వున్నది. గజ్వేల్‌, నాచారం, హుస్నాబాద్‌, కొండపాక, గిరాయిపల్లి, 
దౌల్తాబాద్‌, దుబ్బాక సమీపంలోని మల్లన్న గుట్టల ప్రాంతంలో అడవి విస్తరించి 
ఉంది. చిన్న చిన్న అడవులు ఉన్నాయి. మిరుదొడ్డి, కాసులాబాద్‌, మోతె ప్రాంతాల్లో 
అక్కడక్కడా గుట్టలు విస్తరించి ఉన్నాయి. 


వాగులు : 

బెజ్జంకి ప్రాంతంలో (ప్రవహించే మానేరు, గజ్వేల్‌, దుబ్బాక, మిరుదొడ్డి 
మండలాలలో (ప్రవహించే కూడవెల్లివాగు కోహెడ ప్రాంతంలోని మోయతుమ్మెద 
వాగు- మద్దెడ-ధూల్మిట మీదుగా ప్రవహించే వాగు, ఇవీ చిన్న నీటి వనరులుగా 
వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. మానేరు నీరు, తాగునీటికేగాక 
వ్యవసాయానికి కూడా వినియోగింప బడుతున్నది. 


చెరువులు-ప్రాజెక్టులు : 
జిల్లాలో ఎన్నో చెరువులు, కుంటలు, వాగులు ఉన్నవి. ఇవి వానాకాలంలో 


12 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


వర్షాలు బాగా కురిసినప్పుడు నిండేవి. జిల్లాలోని చెరువులలో స్థానిక రాజగోపాల్‌ 
పేట చెరువు, నిజాం కాలంనాడు నిర్మించిన శనిగరం చెరువు, సంస్థానాధీశులు 
నిర్మించిన పోతారెడ్డిపేట, దేవి చెరువు, అంకారెడ్డి చెరువు, చేబర్తి, హుస్నాబాద్‌ 
చెరువులు, భూంపల్లి, దుబ్బాక, చిట్టాపూర్‌, ధర్మాజీపేట చెరువులు భూగర్భ నీటి 
మట్టాలను పెంచడమే కాకుండా రైతులకు వానకాలం పంటలకు ఆదరువుగా వున్నాయి. 
సిద్దిపేట జిల్లాలో 3,269 చెరువులను మిషన్‌ కాకతీయ పథకం పునరుద్ధరించింది. 
రీడిజైనింగులు కాళేశ్వరం, ఎత్తిపోతలల్లో భాగంగా జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధ 
ప్రాతిపదికన జరుగుతున్నది. రంగనాయకసాగర్‌, గౌరవెల్లి, గండిపల్లి , మల్లన్న 
సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. 
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా జలసిరిని సంతరించుకుంటుంది. 
వ్యవసాయం వూపందుకుంటుంది. 


జనాభా-అక్షరాస్యత : 

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 10,12,065. ఇందులో 
పురుషుల జనాభా 5,04,141 కాగా మహిళల జనాభా 5,07,924. గ్రామ జనాభా 
86.26%, పట్టణ జనాభా 13.74%. జిల్లాలో అక్షరాస్యత 61.61%, పురుషుల 
అక్షరాస్యత 72.30%, మహిళల అక్షరాస్యత 51.08%. 


చారిత్రకక్రమం : 

సిద్దిపేట జిల్లా చారిత్రక నేపథ్యాన్ని శాసనాల ఆధారంగా గుర్తించవచ్చు. ఈ 
జిల్లాను పలు రాజవంశాలు పరిపాలించాయి. సిద్ధిపేట జిల్లాలోని నంగునూర్‌ 
మండలం రాజగోపాల్‌ పేట గ్రామం క్రీ.పూ. 280 నుంచి క్రీ.శ. 218 వరకు 
దక్కన్‌ ప్రాంతంలో భాగంగా వుండేదని అక్కడి కోట ద్వారా తెలుస్తున్నది. బాదామీ 
చాళుక్యులు, రాష్ట్రకూటులు, కల్యాణీ చాళుక్యులు జిల్లాను పాలించినట్లు చారిత్రక 
ఆధారాలు ఉన్నాయి. మిట్టపల్లి అగ్రహార శాసనం, శనిగరం శిలా శాసనం, 
కాకతీయుల పాలనకు సంబంధించినవి. మిట్టపల్లి, దుద్దెడ, కొండపాక, శనిగరం, 
పుల్లూరు, బెజ్జంకి ప్రాంతాలలో నిర్మించిన నిర్మాణాలు, రాతిపై చెక్కిన శిల్పాలు 
చాళుక్య కాకతీయుల కాలంనాటివిగా తెలుస్తున్నది. నంగునూర్‌ మండలంలో, 
మర్పడగలో కూడా కొన్ని కీలక చారిత్రక ఆధారాలు లభ్యమైనాయి. 


అణా భప్రఅఆాా 


సిద్దిపేట జిల్లా భౌగోళిక, చారిత్రక అంశాలు 13 


2. సిద్దిపేటజిల్లా సాంస్కృతిక విశేషాలు 


శాసనాలు మరియు సమాధులు 

పూర్వకాలంలో రాజులు వారుచేసిన పనులను, దానధర్మాలను రాతి ఫలకాలపై 
చెక్కించేవారు. యీపని చేయి తిరిగిన శిల్పులు చేసేవారు. పాలన, సాహిత్యం 
వంశావళి మొ॥న విషయాలను భావితరాలకు అందించటానికి అక్షరాలను రాతిపై 
చెక్కేవారు. శాసనలిపి అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా తోచేది. యీ పనులు 
కాకతీయులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు మన ప్రాంతంలో చేసినట్లు శాసన రుజువులు 
ఉన్నాయి. 

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో చారిత్రక కోట 
ఉన్నది. క్రీ.పూ.230 నుంచి క్రీ.శ.218 వరకు శాతవాహనులు యీ ప్రాంతాన్ని 
పాలించారు. నాగులూరు, నగునూరు, నగ్నూరుగా పిలవబడే నంగునూర్‌ మండల 
కేంద్రం, దూల్మిట్ట రహదారిపక్క్మన ఏకశిలా దిగంబర విగ్రహం ఉంది. అది జైన 
తీర్ధంకరుడైన పార్య్వనాథుడిది. రాష్ట్రకూటులు పాలించినట్లుగా దీనివల్ల తెలుస్తుంది. 

శాసనాల విషయానికొస్తే... 
1. మిట్టపల్లి శాసనం :- చాళుక్య విక్రమాదిత్య మహారాజు క్రీ.శ. 1098లో 
వేయించినది. దీనిలో కల్యాణి చాళుక్యబలిదేవ పండితునికి చేసిన భూదాన వివరాలు 
ఉన్నాయి. 
2. శనిగరం శిలాశాసనం :- కాకతీయ మొదటి బేతరాజు రాజ్యం కొరవిసీమనుండి 
- సిద్దిపేట జిల్లాలోని శనిగరం వరకు వ్యాపించియున్నట్లు యీ శాసనం 
తెలియజేస్తుంది. సిద్దిపేటకు 12 కి.మీ. దూరంలో వున్న పుల్లూరు గతంలో 
పుల్గనూరుగా పిలవబడేది. దీనికి సబ్బినాడు అనిపేరు. ఇక్కడ పురావస్తుశాఖవారు 
తవ్విన తవ్వకాలలో కొని యినుప, రాతిపనిముట్లు దొరికాయి. కొన్ని సమాధులు 
కూడా ఉన్నాయి. ఒక సమాధిలో 25 ఏళ్ళ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. తవ్వకాలలో 
రాతియుగపు కాంస్యయుగపు పరికరాలు బయటపడినవి. ఇవి పురావస్తు శాఖ వారిచే 
భద్రపరచబడినవి. 


14 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


8. ఏకశిలా శాసనం :- దుద్దెడ శంభుదేవుని ఆలయ ప్రాంగణంలో వున్నది. దీనిని 
కాకతీయులు నిర్మించినట్లు యీ శాసనం చెబుతుంది. క్రీ.శ.1296 ప్రాంతంలో 
నాచిరెడ్డి కుమారుడైన మాధవరెడ్డి ఏకశిలాశాసనం వేయించాడు. దుద్దెడలో పెద్ద 
అంగడి జరిగేదని, దానిలో వసూలుచేసిన సుంకంలో 18 మాడలు (బంగారు నాణేలు) 
దేవాలయానికి దానం చేసినట్లు యీ శాసనంలో ఉన్నది. 

రాకాసిగుళ్ళు :- నర్మెట, గట్లమల్యాల ప్రాంతంలో ఒక పెద్ద ఖడిని నిలిపివుంచిన 
చోట్లు అక్కడక్కడ ఉన్నాయి. పురావస్తువారి తవ్వకాల్లో అవి సమాధులని తేలింది. 
ఇటీవల రిమ్మనగూడవద్ద టెలిఫోన్‌శాఖ జరిపిన తవ్వకాల్లో తామ శిలాయుగపు 
నాలుగురాగికత్తులు లభించాయి. శాసనాలు, తవ్వకాల్లో లభించే ఆనవాళ్ళు ఆనాటి 
సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. శాసనాలపై, సమాధులపై లోతైన పరిశోధన జరగవలసి 
వుంది. 


పర్యాటక రంగం - దేవాలయాలు, దర్శనీయ ప్రాంతాలు 

సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలు విశిష్టతను కలిగి ఉన్నాయి. చెరువులు, 
కోటలు, ప్రాజెక్టులు, గుడులు, జాతరలు. వీటిని పర్యాటక (ప్రదేశాలుగా 
భావించినప్పుడు మొదటగా కోమటిచెరువు తీసుకుంటే, తెలంగాణా ఆవిర్భావం తర్వాత 
మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో తెలంగాణా ప్రభుత్వం ఈ చెరువును పర్యాటక 
స్థలంగా తీర్చిదిద్దుతుంది. మినీటాంక్‌బండ్‌, పార్కులు, బోటింగ్‌, సాహసక్రీడలు, 
ప్రాజెక్ట్‌, తెలంగాణ తల్లి విగ్రహం, పిల్లల ఆటస్థలాలు, పనికిరాని సామగ్రితో 
తయారుచేసిన వివిధ వన్యమృగాలు, పక్షులు, జంతువులు స్పెసిమన్‌లు ఆకర్షణీయంగా 
ఉన్నాయి. ఓపెన్‌ ఆడిటోరియం, వివిధ పార్కులు నిర్మించటానికి ప్రణాళిక సిద్ధమైంది. 
రంగనాయసాగర్‌, రంగనాయకులగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి 
కృషిజరుగుతోంది. భవిష్యత్తులో కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌లు పర్యాటక 
స్థలాలుగా గుర్తింపు పొందే అవకాశం వుంది. సిద్ది పేటలోని లాల్‌కమాను, 
బందారంలోని శివాలయం, ధర్మాజిపేట రాములగుడి, మోతెవెంకటేశ్వరాలయం, 
రాజగోపాల్‌పేటకోట, శనిగరం చెరువు, వీరబైరాన్‌పల్లి బురుజు, రంగధాంపల్లి 
అమరవీరుల స్థూపం, కొమురవెల్లి, నాచగిరి, కూడవెల్లి, అనంతసాగర్‌, పుల్లూరు, 
వర్గల్‌ సరస్వతి ఆలయాలు, పొట్లపల్లి శివాలయం, శరభేశ్వరాలయం, 
కోటిలింగేశ్వరాలయం, చౌదరిపల్లి దుబ్బరాజేశ్వరస్వామి, బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి 


సిద్దిపేట జిల్లా సాంస్కృతిక విశేషాలు 15 


దేవాలయం, కొండపోచమ్మ, వేలూరునరసింహస్వామి, సిద్దిపేటలో భోగేశ్వరాలయం, 
శరభయ్యగుడి, కోటిలింగేశ్వరస్వామి ఆలయం, మిరుదొడ్డిలో సీతారామచం[ద్ర 
ఆలయం, బద్దిపడగరాజేశ్వరస్వామి ఆలయం, మర్పడగలోని విజయదుర్గ-సంతాన 
మల్లికార్జునస్వామి ఆలయం, కొండపాకలోని రుద్రేశ్వరాలయం, బందారందర్గా, 
గజ్వేల్‌లోని పహాడిషరీఫ్‌దర్గా, సిద్దిపేటలోరి క్రైస్తవమందిరం మర్శూక్‌, మర్రిముస్తాల, 
రిమ్మనగూడ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు. దుద్దెడలోని శంభుదేవునిగుడి, చేర్యాల 
మండలంలోని చుంచనకోట అమ్మవారు భువనేశ్వరీదేవి ఆలయంలో జరిగే 
వార్షికోత్సవాలు, జాతరలు, ఆయా దేవతల బ్రహ్మోత్సవాలు చూడటానికి ప్రజలు 
తండోపతండాలుగా వెళ్ళుతుంటారు. ఉమ్మడి మెదకుజిల్లాలో కొండపూర్‌, పోచారం 
అభయారణ్యాలు, కొండపూర్‌ మ్యూజియం, మెదక్‌జిల్లా (కోట), సియస్‌ఐ చర్చి, 
సింగూరు ప్రాజెక్టు, మంజీరా డ్యాం, ఏడుపాయలదుర్ల, పేరూరు, రంగంపేటకోట 
మొ॥న పర్యాటక కేంద్రాలు ప్రసిద్ధి పొందినవి. సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించిన 
తర్వాత పరిధి కుంచించుకుపోవటంవల్ల, పొరుగుజిల్లా మండలాలైన కోహెడ, బెజ్జెంకి, 
కొమురవెల్లి, చేర్యాల, హుస్నాబాద్‌ వంటి ప్రాంతాలు చేరినా చెప్పుకోదగ్గ పర్యాటక 
స్థలాలు మన ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ కృషితో మున్ముందు 
పర్యాటకరంగం వికసించే అవకాశం ఉంది. 


జాతరలు : 

జాతరలు, సంస్కృతికి, సంప్రదాయాలకు, విశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచాయి. 
సిద్దిపేట జిల్లాలో ప్రముఖమైనది కొమరవెల్లి మల్లన్న జాతర. (జనవరి నుండి 
మార్చివరకు) ఉగాది వరకు వైభవోపేతంగా జరుగుతుంది. పట్నాలు, బోనాలు, 
భక్తుల సందడితో శివనత్తుల శిగాలతో మార్మోగుతుంది. పల్లెసంస్కృతికి 
ప్రతిబింబమవుతుంది. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలో నాచారం -లక్ష్మీ 
నరసింహస్వామి జాతర మర్‌కూక్‌ పాండురంగ స్వామి జాతర - మర్పడగ మల్లికార్జున 
స్వామి జాతర, గజ్వేల్‌ గ్యారా షాహీద్‌ జాతర, బందారం దర్గా ఉర్సు జాతరలు 
ప్రధానమైనవి. 

నిద్ధిపేటలోని శరభయ్య జాతర, ఎల్లమ్మ జాతర వార్షికోత్సవాలు, 
బ్రహ్మోత్సవాలు గుర్తించదగినవి. ఇరుకోడు దర్గా, మల్లికార్డుస్వామి గుట్ట జిల్లాకు 
చెందినవి. దుబ్బాక మండలంలో ప్రధానమైనది కూడవెల్లి జాతర. “కూడవెల్లి 


16 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


చూడకపోతే కుక్కబతుకు” అని స్థానికంగా ఒక సామెత. చిన్నవాగు-పెద్దవాగులు 
ఒకచోట కూడిన స్థానం కావటం వలన, ఆ రెండు వాగుల సంగమక్షేత్రమే కూడవెల్లి. 
అక్కడ జరిగేదే రామలింగేశ్వరస్వామి జాతర. చీకోడు-పర్షరాంనగర్‌ మల్లన్న జాతర 
(రేకుల కుంట మల్లన్న) కు కూడా మంచి ప్రాచుర్యం ఉన్నది. చౌదరిపల్లి 
దుబ్బరాజేశ్వరస్వామి క్షేత్రంలో శ్రావణ మాసంలో వారం వారం జాతర సాగుతుంది. 
జంగపల్లి శంభుదేవుని జాతర, దౌల్తాబాద్‌ శంభుదేవుని గుట్ట జాతర, మోతె 
రామలింగేశ్వర స్వామి జాతర, పుల్లూరు బండ జాతర, బండపై వెలసిన 
లక్ష్మీనరసింహస్వామి జాతర, సిద్దిపేట శరభేశ్వరస్వామి జాతర, దుద్దెడ శంభుదేవుని 
జాతర, గజ్వేల్‌ సమీపంలో కొండ పోచమ్మ జాతర, కోహెడ మండలంలో సింగరాయ 
జాతర, బెజ్జంకి జాతరల్లో వివిధ ప్రాంతాల నుండి అశేషజనవాహిని పాల్గొని మొక్కులు 
తీర్చుకుంటారు. హుస్నాబాద్‌కు సమీపంలోని పొట్లపల్లి మరో వేములవాడగా ప్రసిద్ధి 
చెందింది. యిక్కడ స్వయంభూలింగం వెలిసింది. చిన్నకోడూరు మండలంలో 
అనంతసాగర్‌ సరస్వతీ జాతర పేరెన్నిక గలది. 


వ్యవసాయానికి సంబంధించిన పండుగలు : 

రైతులు వ్యవసాయ సంస్కృతిలో భాగంగా ఏరువాక, అలుకుడుబోనం, 
పచ్చపొలి, పంటపొలి, కాట్రాలు, పొలాల అమాస మొదలైన పండుగలు జరుపు 
కుంటారు. వ్యవసాయంలో శాస్త్రసాంకేతిక పరికరాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, 
కృత్రిమ ఎరువుల వినియోగం, వాణిజ్యపంటలు, యివన్నీ వచ్చిన తరువాత వ్యవసాయ 
పండుగలు గత ప్రాభవాన్ని ప్రాచుర్యాన్ని కోల్పోయాయి. పశుసంబంధమైన వ్యవసాయం 
యంత్ర సంబంధంగా మారటం కూడా మరో కారణం. ఊరూరా వెలసిన 
(గామదేవతలైన ఎల్లమ్మ, పోషమ్మ, మహంకాళమ్మ, మైసమ్మ, పండుగలు, పబ్బాలు 
ప్రతియేటా జరుపుకోవటం అనివార్యం అయ్యింది. 


పాడిపంటలు : 

సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలతోపాటు వాణిజ్య 
పంటలైన పత్తి, మిర్చి, బీర్నీస్‌లను పండిస్తారు. వాణిజ్య పంటగా పత్తిని జిల్లాలో 
అధికంగా పండిస్తున్నారు. ఇమాంబాద్‌, చిన్నకోడూరు, నారాయణరావుపేట, 
చిన్నగుండవెల్లి, చౌడారం, బండారుపల్లి, ఎన్సాన్‌పల్లి మొదలైన గ్రామాలలో 


సిద్దిపేట జిల్లా సాంస్కృతిక విశేషాలు 17 


కూరగాయలసాగు ఊపందుకుంది. గజ్వేల్‌, దౌల్తాబాద్‌, ములుగు, వంటిమామిడి, 
గౌరారం, జగదేవపూర్‌ ప్రాంతాలలో మొక్కజొన్నను బాగా పండిస్తారు. నల్లరేగళ్లలో 
ఎటుచూసినా పత్తి పంటతొ ఉంటుంది. తొగుట మండలంలోని పలు గ్రామాలు 
గుడికందుల, కిష్టాపూర్‌ మెట్ట ప్రాంతాలలో వరితో పాటు కూరగాయలు సాగు 
చేస్తారు. మిరుదొడ్డి, దుబ్బాక మండలాలు అధికంగా వరిని పండిస్తాయి. హుస్నాబాద్‌, 
బెజ్జంకి, కోహెడ, చేర్యాల, చుంచనకోట, మర్రిముచ్చాల, వెలికట్ట ప్రాంతాలు 
కొండపాక, మాసాన్‌పల్లి, సిరిసినగండ్ల, మర్పడగ, నాచారం, వర్గల్‌, ములుగు 
మండలాలలో మామిడి, జామ, బొప్పాయి, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లతోటలేగాక 
బీర, కాకర, సొర లాంటి తీగపారే తోటలు వేస్తారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం 
కొత్తగా సిద్దిపేట రహదారి వెంట నిర్మాణంలో ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని పలు 
ప్రాంతాల్లో రైసుమిల్లులు, కోళ్ళపరి శ్రమ, ఇత్తడి పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 
పుట్నాల మిల్లులు ఉన్నాయి. సిమెంట్‌, ఇటుక పరిశ్రమ, ఇటుక బట్టీలు కూడా 


వెలిశాయి. 


నక సంస్కృతి : స 

సిద్దిపేట జిల్లాలో విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. హుస్నాబాద్‌, బద్దిపడిగ, 
ప్రాంతాలలో లంబాడీల సంస్కృతి కనిపిస్తుంది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు 
రాజస్థాన్‌ సంస్కృతి వారివారి ఆచార వ్యవహారాలు పండుగులు యివన్నీ మిశ్రమంగా 
సిద్దిపేట జిల్లాలో కన్పిస్తాయి. గ్రామాలలో వ్యవసాయ సంస్కృతి కులవృత్తుల సంస్కృతి 
కనిపిస్తుంది. బీడి కంపెనీల స్థాపన వల్ల మహారాష్ట్ర సంస్కృతి కూడా కొంత కనిపిస్తుంది. 


కళాకాంతులు : 

సిద్దిపేట జిల్లా పలు కళలకు పుట్టినిల్లు. అంతర్జాతీయ చిత్రకారుడు కాపు 
రాజయ్య (గ్రామీణ వృత్తులు, ఆధ్యాత్మికత, జీవితంలోని సంఘర్షణ, తెలంగాణ జీవన 
చిత్రాలు సృజించారు. ఇదే జిల్లా ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన బాతిక్‌ చిత్రకారుడు 
యాసాల బాలయ్య బట్టపై రంగులు మేళవించి తన ప్రతిభను జాతీయ అంతర్జాతీయ 
స్థాయిలో చాటుకున్నాడు. సిద్దిపేటకు చెందిన రుస్తుం, ఇతని కుమారుడు నయీం 
నైరూప్య చిత్రకారులుగా గుర్తింపును పొందుతున్నారు. చేర్యాల ప్రాంతంలోనకాళి 
చిత్రకళను కాపాడుతున్న కళాకారులున్నారు. అందులో వొకరు మల్లేశం. కాసులాబాద్‌ 


18 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


నర్సింలు, దుబ్బాక రాములు, మల్లేశం, లక్ష్మణ్‌, నారాయణ మొదలైనవారు చిత్రకళలో 
రాణిస్తున్నారు. 

సిద్దిపేటకు చెందిన కె. నర్ఫారెడ్డి, గౌరీశంకర్‌, అంజయ్య, ప్రభాకర్‌, వలీ, పెద్దన్న, 
పెంటయ్య చిత్రకళలో - శిల్పకళలో సిద్దిపేటకు చెందిన కొంపల్లి బాలరత్నం మేటి. 

గద్దబొమ్మ-శరభేశ్వరాలయం దగ్గర్లోని నెహ్రూ విగ్రహం, వేంకటేశ్వరాలయం 
లోని మకర తోరణం, కోటిలింగాలలోని నాగపడిగ ఈయన శిల్పకళా నైపుణ్యానికి 
మచ్చుతునకలు. సిద్దిపేటకు చెందిన రాజేశం అనే ఉపాధ్యాయుడు దారుశిల్ప 
నిర్మాణంలో విశేష కృషి చేశాడు. అడవిలోని కొన్ని దుంగలను, వడితిరిగిన 
చెట్లభాగాలను పరిశీలించి వాటి ఆకారాలకు మెరుగులు దిద్ది శిల్పాలను నిర్మించాడు. 
అహోబిలం ప్రభాకర్‌, నెల్లుట్ల రమణారావులు తమ చిత్రకళతో తెలంగాణ 
బతుకుతీరును ఆవిష్కరిస్తున్నారు. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అరుదైన 
చిత్రకారుడు, శిల్పి రమణారెడ్డి. కొండపాక మండలం లకుడారం ఆయన స్వస్థలం. 
ఢిల్లీలో ప్రదర్శించిన బోనాల శకటరూప శిల్పి ఆయన. సిద్దిపేట పైలాన్‌ నిర్మాణంలో 
అతని కృషి గుర్తింపదగింది. ఆయనకు జాతీయ అంతర్జాతీయ శిల్పిగా, చిత్రకారుడుగా 
మంచి పేరుంది. జానపదకళాకారులలో వొగ్గు కళాకారులు, దేవునోళ్ళు, చిందు 
భాగవతులు, దాసరులు, పటంకళాకారులు. గంగిరెద్దులవాళ్ళు భారత, రామాయణ, 
భాగవత ఉపకథలను యక్షగాన రూపంలో ప్రదర్శిస్తూ జిల్లాలో విద్యావంతులతోపాటు 
నిరక్షరాస్యులనుసైతం ఆలోచింప చేస్తున్నారు. చంద్లాపురం, మోతె, అక్పరుపేట 
(గ్రామాలలో దేవునోళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఇమాంబాద్‌, బందారం, ఎనగుర్తి, 
వీరారెడ్డిపల్లి గ్రామాలలో చిందు కళాకారులున్నారు. భూంపల్లి గ్రామంలో వందకు 
పైగా దాసరి కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. వీరు వైష్ణవులు. ప్రదర్శనలు యిస్తారు. 
బుట్టలు, చాపలు అల్లుతారు. యక్షగాన కళాప్రదర్శనలో సిద్ధహస్తులు. “తిరుమల 
నామం దిద్దినవాడా! ఏడుకొండల వెంకటరమణా!” అంటూ వేషం గట్టి యాచన 
చేస్తారు. సిద్దిపేట జిల్లా బుస్సాపూర్‌లో గంగిరెద్దుల వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. 


సంగిత సౌరభాలు : 

సిద్దిపేట జిల్లా సంగీత విద్వాంసులలో మొదటగా ముగ్గురు పేర్కొన్న 
దగినవారున్నారు. వీరు గజ్వేల్‌ ప్రాంతవాసులు. వీరిని మౌళిత్రయం అంటారు. 
వారు విఠాల చంద్రమౌళి, రాజమౌళి, విధుమౌళలి. కృతులను, హారతులను రచించి 


సిద్దిపేట జిల్లా సాంస్కృతిక విశేషాలు 19 


గానం చేశారు. తందనాన రామాయణాన్ని రచించి ఊరూరా గానం చేశారు విధుమౌళి. 
హరికథా కేసరి లంకాసుబ్రమణ్యం, వేలూరు నరసింహాచారి, ఉమాపతి నాగయ్యశాస్త్రి, 
దేశపతి విఠలయ్యశర్మ, ఇటిక్యాల వెంకయ్యశర్మ, జగదేవపురం శ్రీనివాసాచారి తమ 
హరికథా గానాలతో శ్రోతలను మైమరపించేవారు. 1965 ప్రాంతంలో ఉమాపతి 
పద్మనాభశర్మ, రామగిరి గణేశ్వరశర్మ, తూర్పు మెట్టురామశర్మ, ప్లూటు, హార్మోనియం, 
తబలా వాయిద్యాలు వాయించటంతో పాటు సంగీతాన్ని వినిపించేవారు. దేశపతి 
సీతారామశర్మ, శ్రీకాంతశర్మ, దేశపతి శ్రీనివాసశర్మ (కీబోర్డు, తబలా) రామగిరి 
శివకుమారశర్మ (మృదంగం) సాహిత్య సంగీతాలతో పరిచయం వున్నవారు. రుక్మాభట్ల 
నరసింహస్వామి గేయ రామాయణాన్ని అపాత మధురంగా ఆలపిస్తారు. ఎర్రం 
పవన్‌కుమార్‌, శశిధరశర్మ, రవీశ్వరశర్మ, గౌరీభట్ల రఘురామశర్మ, శ్రీనాథశర్మ 
హారతులు రచించి గానం చేసేవారు. దేశపతి లలితామతి (చుంచనకోట) మంచి 
గాయకుడు. 1980 నుండి ఎన్‌.ప్రభాకర్‌ జానపద గాయకుడిగా పేరొందారు. 
ఎన్సాన్‌పల్లికి చెందిన యితడు ' ఏ” గ్రేడు కళాకారుడు. ఆకాశవాణి హైదరాబాద్‌ 
కేంద్రం ద్వారా పలు జానపద గేయాలు పాడి వినిపించారు. సిద్ధిపేట వాసి రుక్మాభట్ల 
కోదండ రామశర్మ మంచి గాయకుడు. మంజీరా రచయితల సంఘం ద్వారా దేశపతి 
శ్రీనివాస్‌ తన అపూర్వ గానకళా నైపుణ్యంతో సాహిత్యసభలను, తెలంగాణ ఉద్యమసభలను 
ఉర్రూత లూగించారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 
1990 ప్రాంతంలో రసమయి బాలకిషన్‌ తనదైన శైలిలో పాటలు పాడారు. ఆయన 
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. మరో జానపద గాయకుడు 
“బాలు, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న రాజేశ్‌, చీకోటి నర్సింలు, 
మాదరబోయిన సత్తయ్య, గజ్వేల్‌ నర్సింలు, ఉద్యమ పాటలను ఆలపించి ప్రజలను 
చైతన్య వంతుల్ని చేశారు. పిల్లుట్ల దేవదాస్‌, రాజేశ్‌ శరబంధు గాయకులుగా ప్రసిద్ధులు. 
వీరిలో చాలామంది స్వయంకృషితో గురువుల అవసరం లేకుండా రాణించిన వారే. 


చలనచిత్ర రంగం : 

తెలుగు సినిమా చరిత్రలో తెలంగాణ ప్రాంత జీవనవాస్తవికత, ఘోషను 
కళ్ళకు కట్టిన సినిమా 'మా భూమి”. దీని నిర్మాత ప్రజ్ఞాపూర్‌ ప్రాంతానికి చెందిన 
ప్రజ్ఞావంతుడు, కవి రచయిత, దర్శకుడు బి.నరసింగరావు. దాసి, ఊరు, మట్టి 
మనుషులు, దివిటి, హరివిల్లు లాంటి సినిమాలు నిర్మించి జాతీయ అంతర్జాతీయ 


20 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


చిత్రోత్సవాల్లో సత్మారాలు పొందారు. 1983 ప్రాంతంలో కాశీయాత్ర సినిమాను 
సిద్దిపేట కళాకారులు నిర్మించారు. కథానాయకుడు సిద్దిపేట వాసి గౌరిశెట్టి 
ఆంజనేయులు. ముద్దసాని రఘుపతిరెడ్డి పసుపు కుంకుమ, నక్సలైట్‌ అనే చిత్రాలు 
నిర్మించారు. ఇటీవలి కాలంలో చక్కని సందేశాత్మక చిత్రాలందిస్తున్న నక్షత్రం 
వేణుగోపాల్‌ పిలుపు, ఎంతెంతదూరం, ఆవలివైపు పేర్లతో మూడు లఘుచిత్రాలు 
నిర్మించాడు. ఇవన్నీ మానవ విలువలు గలవి. మూడు హృదయాల చప్పుడు జనాదరణ 
పొందింది. మిట్టపల్లి గ్రామానికి చెందిన సంపూర్ణేష్‌బాబు హాస్యనటుడిగా, ప్రతాని 
రామకృష్ణగౌడు సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. 


నాట్యవైభవం : 

నాట్యకళారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో పేరుగాంచిన వ్యక్తి 
సిద్దిపేటకు చెందిన గజభీంకార్‌ రమేశ్‌. పేరిణి నృత్యంలో ప్రసిద్ధులు. పేరిణి రమేశ్‌ 
నృత్యకళా ప్రదర్శనలు దేశ విదేశాలలో జరిగాయి. పేరిణి రమేష్‌ సీనియర్‌ కళాకారుడు, 
నటరాజ రామకృష్ణ శిష్యుడు. కుకునూర్‌ పల్లెకు చెందిన సుమన ఆంధ్రనాట్యంలో, 
శ్రీనివాస్‌ పేరిణీనృత్యంలో చక్కని ప్రతిభాపాటవాలున్న కళాకారులు. వారి కళా 
ప్రదర్శనలు (ప్రేక్షకుల మన్ననలు పొందాయి. 


సిద్దిపేట జిల్లా సాంస్కృతిక విశేషాలు 21 


ల్సి, mA 
3. సాహిత్య సంస్థలు 


పలు సాహిత్య సంస్థలు క 

సిద్దిపేట ప్రాంతంలో సాహితీ చైతన్యం పరిఢవిల్లడానికి ప్రయత్నించిన 
పండితుడు, కవి పరాశరం గోపాలకృష్ణమూర్తి 1956లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ 
కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. సిద్దిపేటలో సాహిత్య వాతావరణాన్ని ఏర్పరచి ఎందరో 
కవులకు మార్గదర్శకులయ్యారు. భారతీయ రచయితల సమితిని స్థాపించారు (1960 
ల్లో. ఇక్కడి ప్రాంత కవులను, రచయితలను జాగృతం చేయటంలో ప్రధాన భూమికను 
పోషించారు. మొదటగా ఇక్కడ మెదకు జిల్లా రచయితల సంఘం ఏర్పాటు జరిగింది. 
రంగకృష్ణమాచార్యులు, వేముగంటి నరసింహాచార్యులు, మల్యాల దేవీప్రసాద్‌లాంటి 
వాళ్ళ కృషి సంఘస్థాపనలో ఎంతో ఉన్నది. జిల్లాలో సాహిత్య కార్యక్రమాలు కొంతకాలం 
నడిచాయి. 1975 తర్వాత సంస్థ స్తబ్దతలోకి వెళ్ళింది. 


మెదకుమండల సాహిత్య పరిషత్తు : 

1976 నుండి 1982 వరకు పని చేసిన సంస్థ ఇది. ముదిగొండ ఆంగీరసశర్మ, 
శాస్త్రుల రఘురామశర్మ సంస్థను చురుకుగా నడిపించారు. పలుచోట్ల సాహిత్య 
కార్యక్రమాలు, అవధానాలు నిర్వహించారు. 1982 తర్వాత యీ సంస్థ కార్యక్రమాలు 
పెద్దగా జరుగలేదు. 


సాహితీ వికాస మండలి (1960) : 

వేముగంటి నరసింహాచార్యులు, శ్రీహరిపురం వేంకటరామయ్య, జి. గట్టయ్యలు 
యీ సంస్థను నిర్వహించారు. వ్యవస్థాపకులు శ్రీ వేముగంటి సిద్దిపేటకు చెందిన 
ప్రముఖ పద్యకవులు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య సంస్థకు అనుబంధ సంస్థగా కూడా 
పనిచేసింది. అక్టోబర్‌ రెండు 1960లో స్థాపించబడింది. జిల్లా కవులను ఏకీకృతం 
చేసి, రచయితలను సృజనవైపు పురికొల్పిన మొదటి సాహిత్య సంస్థ. 


22 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


సంస్థ ఆశయాలు : 

సిద్దిపేట ప్రాంతంలో సాహిత్య చైతన్యం కలిగించటం ద్వారా కవులను, 
రచయితలను ప్రోత్సహించింది. రచనలను ప్రచురించింది. మహాకవుల జయంతులను 
జరపటం, సాహిత్య సభల నిర్వహణ, ప్రాచీన ఆధునిక కవులను పరిచయం చేయడం. 
గద్యము, పద్యము అనే ప్రక్రియాభేదం పాటించకుండా అన్ని ప్రక్రియలను 
ఆదరించింది. జిల్లావ్యాప్తంగా సాహిత్య వాతావరణాన్ని కలిగించింది. 

మూడు దశాబ్దాలపాటు సంస్థ సాహితీసేవలు అందించింది. 'చతురంగం” 
అనే కథా సంకలనాన్ని “సంచారి” అనే వ్యాససంపుటాన్ని 'స్తుతిగేయములు’” అనే 
అనువాద గ్రంథాన్ని, 'కవితామాలి అనే గేయసంపుటిని, “ఆంధ్రవిష్ణువు, “వేంకటేశ్వర 
శతకము” వంటి కావ్యాలను ప్రచురించింది. సాహితీ స్రవంతి కార్యక్రమము ద్వారా 
ప్రాచీన, ఆధునిక తెలుగు కవుల ప్రసంగాల ద్వారా సాహిత్యాన్ని అందించింది. కవి 
సమ్మేళనాలు ఏర్పాటుచేసింది. యువకవులను ప్రోత్సహించింది. సంస్థ పక్షాన ఒక 
గ్రంథాలయం కూడా నడిపింది. ప్రభుత్వ సహాయంతో నామమాత్రపు ధరకే 
మూడువందల గజాల స్థలంలో సాహితీసదనం పేర భవనం నిర్మించింది. అదిప్పుడు 
శిధిలావస్థకు చేరింది. అన్యాక్రాంత ప్రమాదంలో వుంది. 


సంస్థ ప్రచురణలు : 

1. రాగమాల (1973), చైతన్యకేతనం (1976), 3. ఊహాలహరి (కొండపాక 
రంగాచార్యులు), 4. భావతరంగిణి, 5. వాసర సరస్వతీ వైభవము (వేముగంటి), 
6. చతురంగం (కథా సంకలనం), 7. వీరపూజ, 8. ఆంధ్రవిష్ణువు, 9. మణికింకిణి, 
10. నవమి, 11. వ్యాసపీఠం, 12. కాంతివైజయంతి, 18. వ్యాసకలాపం, 
14. సంచారి, 15. కుంచెపదాలు (క.రాజయ్య), 16. శ్రీరామచంద్రిక (అష్టకాల), 
17. అక్షరదీపాలు (కనపర్తి), 18. శిధిలవిపంచి, 19. ఆలోచనాలోచనాలు, 
20. సువర్ణవీధి (1994), 21. శ్రీవేంకటేశ్వర స్తుతిశతకము (2001), 22. 
మంజీరనాదాలు (1979) (వేముగంటి), శ్రీ అష్టకాలనరసింహరామశర్మ, ఐతా 
చంద్రయ్య, కనవర్తి రామచం(దాచారి, రామగిరి శివకుమార శర్మ, 
పి.ఎమ్‌. శ్యామసుందరరావు మొన రచయితలు యీ సంస్థ ద్వారా వెలుగులోకి 
వచ్చారు. సిద్దిపేట, మెదకు జిల్లాలో మొట్టమొదటి సాహిత్య సంస్థ యిది కావటంవలన 
జిల్లాలో మరికొన్ని సాహిత్యసంస్థల ఆవిర్భావానికి వూతంగా నిలిచింది. వివిధ సాహిత్య 
ప్రక్రియల్లో దాదాపు 50 వరకు పుస్తకాలు ప్రచురించింది. 


సాహిత్య సంస్థలు-పత్రికలు -పరి శోధన 23 


భారతీయ రచయితల సమితి : 

ఇది రాష్ట్రవ్యాప్త సంస్థ. 1967లో భారతీయ రచయితల సంఘం సిద్దిపేట 
శాఖ ఏర్పడింది. బండారు సదాశివరావు, పరాశరం గోపాలకృష్ణమూర్తి, ముదిగొండ 
శివప్రసాద్‌, మన్నవ గిరిధర్‌లు ఏర్పాటు చేశారు. యీ సంస్థ గుమ్మన్నగారి 
లక్ష్మీనరసింహశర్మచే పదివరకు అష్టావధానాలు, ఒక త్రిగుణిత అష్టావధానం, 1966లో 
భువనవిజయం, 1972లో ఇంద్రసభ 1974లో కనకసభ నిర్వహించింది. 


సంస్థ ప్రచురణలు : 

1. కవితా కళ్యాణి (గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ), 2. దేవీ మానసపూజ 
(ఉమాపతి పద్మనాభశర్శ), 3. (ప్రోతస్విని (పరాశరం గోపాలకృష్ణమూర్తి, ముదిగొండ 
వీరభద్రయ్య, 4. శ్రీరామ శతకం (శీలే నారాయణకవి), 5. సాధన ప్రత్యేక సంచిక 
(వివిధ కవులు, రచయితల కవితలు, వ్యాసాలు) ప్రచురించారు. సిద్దిపేట ప్రాంతకవులు, 


రచయితలు యీ సంస్థ ద్వారా స్ఫూర్తిని పొందారు. 


నవచైతన్య భారతి : 

యా సంస్థ 1969లో స్థాపించబడింది. ఉమాపతి పద్మనాభశర్మ, రుక్మాభట్ల 
కృష్ణమూర్తి, జాలపల్లి చంద్రారెడ్డి, విఠాల శ్రీకాంతశర్మలు కలిసి స్థాపించారు. 
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ అధ్యక్షులుగా, అష్టకాల వరసింహరామశర్మ 
కార్యదర్శిగా కార్యవర్గము ఏర్పడింది. సాహిత్య సమావేశాలు నిర్వహించుట, పుస్తక 
ప్రచురణలు కవి సమ్మేళనాలు నిర్వహించింది. 


1. బుతచేతన (రుక్మాభట్ల కృష్ణమూర్తి, జాలపల్లి చంద్రారెడ్డి, శ్రీకాంత శర్మ, 
పద్మనాభశర్ము, 2. అవధాన సరస్వతి (గుమ్మన్నగారి శర్మ), 3. అరవిందభారతి (పై 
నలుగురు రచయితలు) వ్యాస సంకలనం, 4. తేజోవల్లరి (ఉమాపతి పద్మనాభశర్శ), 
నవచైతన్యభారతి 'కళశ్రీ లిఖిత మాసపత్రిక నడిపింది. సాహిత్యంతోపాటు సాంస్కృతిక 
విభాగాన్ని ఏర్పరచుకొని ఇంద్రసభ, కనక సభలను నడిపింది. 

అరవిందుని దర్శనం-కవిత్వంపై సంస్థ పుస్తకాన్ని వెలువరించింది. కొన్ని 
సాహిత్య కార్యక్రమాలు, సభలు సమావేశాలు నిర్వహించింది. లలిత కళాసమితి, 
సాహితీ వికాస మండలి, పల్లవి ఆర్ట్స్‌ లాంటి సంస్థలు కళా సాహిత్యరంగాల్లో తమ 


24 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


కృషిని కొనసాగించాయి. 

కొమరవెల్లి అంజయ్య చైతన్యసాహితిని స్థాపించగా, యస్‌. పెంటయ్య వంటి 
వాళ్ళు ప్రేరణ సాహితీ సంస్థను స్థాపించి అప్పట్లో సాహిత్య సమావేశాలు ఏర్పాటు 
చేసేవారు. ఫలితంగా అప్పటి సాహిత్య అభిమానుల్లో కొంత ఉత్సాహాన్ని సాహిత్య 
వాతావరణాన్ని నెలకొల్పారు. 1982లో జర్నలిస్ట్‌ అంజయ్య, “గీతాయుధం” 
(ప్రచురించారు. 


జాతీయ సాహిత్య పరిషత్‌ : 

సిద్దిపేట జిల్లాలో చురుకుగా పనిచేస్తున్న సాహిత్య సంస్థల్లో జాతీయ సాహిత్య 
పరిషత్‌ సిద్దిపేట శాఖ ఒకటి. 1986 నుండి ఉద్యమ స్ఫూర్తితో జాతీయ భావజాలంతో 
పనిచేస్తూ హైదరాబాద్‌ భాగ్యనగరశాఖకు సమ ఉజ్జీగా కృషిచేస్తూ దాదాపు 250 
పుస్తకాలను ప్రచురించింది. కథ, నవల, కవిత్వం, వచనం, పద్యం, బాలసాహిత్యం 
మొదలైన (ప్రక్రియల్లో రచనలు ప్రచురించింది. ఐతా చంద్రయ్య, కనపర్తి 
రామచంద్రాచార్యులు, దాశరథుల బాలయ్య, చెప్పెల హరినాథశర్మ, ఎన్నవెల్లి 
రాజమౌళి, అమ్మన చంద్రారెడ్డి వంది కవులు, రచయితలు వర్మోలు లక్ష్మయ్య, పెందోట 
వెంకటేశ్వర్లు, వుండ్రాళ్ళ రాజేశం లాంటి వర్థమాన రచయితలు, కవులు సంస్థను 
క్రియాశీలకంగా నడుపుతున్నారు. ప్రముఖ కవులు రచయితలచే అనేక సభలు, 
సమావేశాలు నిర్వహించింది యీ సంస్థ. 1993లో సిద్దిపేటలో జాతీయ సాహిత్య 
పరిషత్‌ ప్రాంత సభలు శరభేశ్వరాలయం సమీపంలోని మర్చింట్స్‌ అసోసియేషన్‌లో 
నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రముఖ సాహితీ వేత్తలు కవులు 
పాల్గొన్నారు. వాకాటి పాండురంగారావు, భండారు నదాశివరావు, 
సంపత్‌కుమారాచార్య, సుప్రసన్న జి. వి. సుబ్రమణ్యం, వల్లభాచార్య వంటి ప్రముఖులు 
పాల్గొని సభలను విజయవంతం చేశారు. జాతీయ భావప్రసారంతో యీ సంస్థ 
ముందుకు సాగుతున్నది. 


మంజీరా రచయితల సంఘం : 

సిద్దిపేట జిల్లాలో ప్రగతివాద భావజాలంతో ఆవిర్భవించిన సంస్థ మంజీరా 
రచయితల సంఘం (మరసం). 1986లో మరసం ఏర్పాటు జరిగింది. డాక్టర్‌ 
నందిని సిధారెడ్డి సంస్థకు రూపకల్పన చేసి జిల్లాలో సాహిత్య చైతన్యాన్ని పాదుకొల్పారు. 
“మరసం' మొదటి వార్షికోత్సవంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ సి.నారాయణరెడ్డి 


సాహిత్య సంస్థలు-పత్రికలు -పరి శోధన 25 


పాల్గొన్నారు. జిల్లాలోని ప్రగతి వాద కవులను ఏకం చేయటంలో మరసం విజయవంత 
మైంది. కవి మహమూద్‌పాషా “ఉనికి” ని సినారె నాడు ఆవిష్కరించారు. 
ఏడుపాయలుగా విస్తరించిన మరసం 1986 సెప్టెంబర్‌ 28న అమరకవి దాశరథి 
చేతులమీదుగా మెదక్‌ శాఖను ప్రారంభించింది. 1986 నవంబర్‌ 23న గజ్వేల్‌ 
శాఖను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (గ్రహీత, కె. శివారెడ్డి ప్రారంభించారు. 
1987 జనవరి - 11, పటాన్‌చెరువు శాఖను ప్రముఖ పత్రికా సంపాదకులు 
ఎ.బి.కె.ప్రసాద్‌ ప్రారంభించారు. 1987లో ప్రముఖ రాజకీయ వేత్త సోలిపేట 
రామచంద్రారెడ్డి దుబ్బాక శాఖను ప్రారంభించారు. ఇదే సంవత్సరం చివరలో సంగారెడ్డి 
శాఖను ఐ.ఏ.ఎస్‌. అధికారి జె. బాపురెడ్డి ప్రారంభించారు. 1988లో జిన్నారం శాఖను 
ప్రసిద్ధ కవి జ్వాలాముఖి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, 
కళాకారులు, పత్రికా సంపాదకులు, సామాజిక వేత్తలు, పౌరహక్కుల నాయకులు, 
మరసం సభలల్లో పాల్గొని ప్రసంగించారు. 

మరసం (ప్రేరణతో 2001 అక్టోబర్‌ 14న తెరవే (తెలంగాణ రచయితల 
వేదిక) ఆవిర్భావం జరిగింది. మరసం వ్యవస్థాపకులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి 
తెలంగాణ రచయితల వేదిక తొలి అధ్యక్షులు. “తెరవే” యిచ్చిన చైతన్య స్ఫూర్తితో 
దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 
“తెరవే” సంస్థ “సోయి” పత్రికను స్థాపించి, డాక్టర్‌ నందిని సిధారెడ్డి సంపాదకత్వంలో 
అనేక సంచికలు వెలువరించింది. పలువురు కవులు, రచయితలు తెలంగాణ అస్తిత్వ 
ఉద్యమ అవసరాన్ని తమ రచనల్లో ప్రతిబింబించారు. తెలంగాణలో అప్పటి పది 
జిల్లాలలో తెరవే మహాసభల్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కాంక్షను 
రగిలించింది. ఎంతోమంది కవులకు కళాకారులకు రచయితలకు స్ఫూర్తినిచ్చింది. 
మంజీరా రచయితల సంఘం డాక్టర్‌ నందిని సిధారెడ్డి సంపాదకత్వంలో మంజీరా 
బులెటిన్స్‌ను తీసుకొనివచ్చింది: మహమూద్‌పాషా - ఉనికి, నందిని సిధారెడ్డి 
“'భూమిస్వప్పం, సంభాషణ, ప్రాణహిత ఒక బాధగాదు, నదిపుట్టువడి, ఆవర్తనం, 
ఇగురం మొదలుకొని ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాళ్ళల్ల వరకు - ఏలేశ్వరం 
నాగభూషణాచార్య - నేలతడవని వాన, మోత్సూరి అశోక్‌ కుమార్‌ సంతకం, 
పిట్టగూడు -కొల్పులోల్లం, పప్పుల రాజిరెడ్డి వరదగూడు, ఆనవాలు, గంగాళం, 
దాసరాజు రామారావు గోరుకొయ్యలు, పట్టుకుచ్చుల పువ్వు విరమించని వాక్యం, 
ఐలేనిగిరి - నెమలికన్ను అలాజ్‌పూర్‌ కిషన్‌ వడిసెల, కందుకూరి శ్రీరాములు 
వయోలిన్‌ రాగమో వసంత మేఘమో, తైదల అంజయ్య పునాస, ఎర్రమట్టిబండి, 


26 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


పొన్నాల బాలయ్య దందెడ, పోగుల రాజన్న సెలవింక ప్రచురణను పొందాయి. 
ఇంకా అనేక కవితాసంకలనాలు, పాటలు, విశ్లేషణలు వచ్చాయి. నందిని భగవాన్‌రెడ్డి 
రచించిన ఆధునిక వ్యవసాయానికి ఆవలివైపు “వీర బైరాన్‌పల్లి” వంటి విశ్లేషణలు 
పలువురిని ఆలోచింపజేశాయి. ఉమ్మడి రాష్ట్రంలోని సాహితీవేత్తలు, కవులు, 
సామాజికవేత్తలు, కళాకారులు, గాయకులు పలువురు “మరసం”ను అలరించారు. 
చైతన్యస్ఫూర్తిని అందించారు. 


“'యువసాహితీ? సమితి : 

డబ్బీకార్‌ సురేందర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, యువసాహితీ సంస్థ 2010లో 
ఏర్నాటెంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సురేందర్‌, వంగా గాలిరెడ్డిల సంపాద 
కత్వంలో “కదంకదం'ను ప్రచురించింది. యువకవులను తెలంగాణ ఉద్యమోన్ముఖులను 
చేయటంలో 'కదంకదం” కవితాసంకలనం సఫలీకృతమైంది. మాన్య మంత్రి వర్యులు 
తన్నీరు హరీష్‌రావు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. 

డబ్బీకార్‌ సురేందర్‌ అగ్నివీణ పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. 
“అమ్మ అమ్మనే” పేరిట ఒక చక్కని కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. 
ప్రతికవి తమ తల్లి ఫోటోను ఆ సంకలనంలో చేర్చటంతో ఇది ప్రత్యేకతను 
సంతరించుకుంది. మొలకమండె(2012) ఇరుసు (2013) పూలబోనం (2014) 
పర్మపెల్లియాదగిరి, కొండిమల్లారెడ్డిల సంపాదకత్వంలో వచ్చాయి. అవన్నీ కవితా 


సంకలనాలే. 


నూతన సాహితి : 

హుస్నాబాద్‌కు చెందిన కవి అన్నవరం దేవేందర్‌ యీ సంస్థను మరికొందరు 
సాహితీ మిత్రులతో నడుపుతున్నారు. అక్కడి కవులను, రచయితలను ఏకం చేసి 
సాహిత్యసమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్నవరం దేవేందర్‌ 2001లో తొవ్వ, 
నడక, మంకమ్మతోట లేబర్‌ అడ్డా, బొడ్డుమల్లెచెట్టు, పొద్దుపొడుపు (2014) కవితా 
సంపుటాలు వేశారు. తెలంగాణ భాష యాస గోసలు ఆయన రచనలో ప్రధానంగా 
కన్పిస్తాయి. 


వెన్నెల సాహితీ సంగమం : 
సిద్దిపేట కవులలో బలమైన శిల్పంతో రాస్తున్న వారిలో కొండి మల్లారెడ్డి 


సాహిత్య సంస్థలు-పత్రికలు -పరిశోధన 27 


ఒకరు. వెన్నెల సాహితీ సంగమం సాహిత్య సంస్థకు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు, 
పర్మవెల్లి యాదగిరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనేక సాహిత్య కార్యక్రమాలు 
కవిసమ్మేళనాలు నిర్వహిస్తూ సిద్దిపేటలో సాహిత్య చైతన్యం పెంపొదిస్తున్నారు. 2014లో 
కొండి మల్లారెడ్డి “అలికిడి” కవితా సంపుటిని ప్రచురించారు. పర్మపెల్లి యాదగిరి 
కవి మంచికథకుడు, “ికారి” పేరుతో కథల సంపుటి తెచ్చారు. తెలంగాణ జీవభాషతో 
ఆయన కథలోని పాత్రలు దర్శనమిస్తాయి. తాళ్ళ యేసురాజు “ఉరుము” కవితా 
సంపుటిని ప్రచురించాడు. వంగర నరసింహారెడ్డి 'తొలిపూతి కవితా సంపుటి వేశాడు. 
అలాగే త్రివిక్రమవర్మ కూడా తన కవితా సంపుటి “అక్షరనీరాజనం' వెన్నెల సాహితీ 
సంగమం ద్వారా ఆవిష్కరించారు. కొత్త కవులను తయారుచేసే దిశలో వెన్నెల సాహితీ 
సంగమం ముందుకు సాగుతున్నది. అన్ని దృక్పథాల కవులకు ఆదరువుగా నిలిచింది. 


తెలంగాణ రచయితల సంఘం : 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి ముందు అస్తిత్వ నిరూపణ లక్ష్యంగా 
తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు జరిగింది. తెలంగాణ రచయితల వేదికను 
దిగ్విజయంగా నడిపిన డాక్టర్‌ నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో తెరసం ఏర్పడింది. 
దాశరథి, సినారే, కాళోజి వంటి మహాకవులు నడిపిన యీ సంస్థను అవే లక్ష్యాలతో 
ముందుకు నడిపారు. కవి సమ్మేళనాలు, పలు పుస్తకావిష్కరణలు జరిగినవి. 

సిద్దిపేట జిల్లాశాఖ ఏర్పడి పొన్నాల బాలయ్య అధ్యక్షులుగా, గంబీర్‌రావుపేట 
యాదగిరి ప్రధాన కార్యదర్శిగా తెరసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాహిత్య 
కళా విలువలు తెలియజెప్పే ఉద్దేశ్యంతో వివిధ సాహిత్య ప్రక్రియలపై కార్యశాల 
నిర్వహించింది. ఏ. యమ్‌. అయోధ్యారెడ్డి “ఆహారయాత్రి (కథా సంకలనం), పప్పుల 
రాజిరెడ్డి “గంగాళం” (కవితా సంపుటి), బైతి దుర్గయ్య “అలుకు మొలకలు (కవితా 
సంపుటి) పరిచయ సభలను నిర్వహించింది. డా॥ నాళేశ్వరం శంకరం, డా॥ వి. శంకర్‌, 
డా॥ సిద్దెంకి యాదగిరి, డా॥ చిలుముల శ్రీనివాస్‌ పుస్తక పరిచయం చేశారు. 
కందుకూరి శ్రీరాములు కవితా సంపుటి “అలుకు పిడచి ను కూడా పరిచయం 
చేశారు. 


28 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


(1) పద్య సాహిత్య చైతన్యం 


తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర 
ఆవిర్భావానికి కారణమయ్యాయి. ప్రజలతో పాటు రాజకీయ, సాహిత్య సాంస్కృతిక 
కళారంగాలు రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పాయి. ముఖ్యంగా విద్యార్థి, ఉ 
ద్యోగ, కార్మిక, కర్షక వర్గాలు శాయశక్తులా ఉద్యమాల్లో పాలు పంచుకున్నాయి. 
తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతో మంది అమరులై త్యాగధనులై ప్రత్యేక 
తెలంగాణ కోసం తెగించి పోరాడారు. ఆ త్యాగాల ఫలితంగా నూతన రాష్ట్రం తెలంగాణ 
ఆవిర్భవించింది. వది జిల్లాల (ప్రాంతం ముప్పయి రెండు జిల్లాలుగా 
ఏర్పాటయింది. ఫలితంగా ఉమ్మడి మెదక్‌ బిల్లా మూడు జిల్లాలుగా విభజింపబడింది. 
సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త కొత్త ప్రాంతాలు పాత జిల్లాలను 
వదలుకొని కొత్త జిల్లాలోకి చేరాయి. 

జిల్లాల వారీగా భౌగోళిక రీతిలో సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్‌, శనిగరం, 
బెజ్జంకి వరంగల్‌ జిల్లాకు చెందిన చేర్యాల, మగ్రిముచ్చాల, చుంచనకోట, మద్దూరు 
ప్రాంతాలు కలిశాయి. సాహిత్యపరంగా సిద్దిపేట జిల్లా గురించి పరిశీలించవలసి 
వస్తే మెదక్‌ సంగారెడ్డి ప్రాంతాలను వదిలిపెట్టి చేర్యాల, హుస్నాబాద్‌ ప్రాంతాల 
సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడి సాహిత్య వాతావరణం శక్తివంతంగా, 
బలోపేతంగా ఉండటానికి పూర్వకవులు వేసిన పునాదులు ఆలంబనగా నిలుస్తాయి. 

యాభయ్యవ దశకాన్ని తీసుకున్నప్పుడు 1956 ప్రాంతంలో సాహిత్య చైతన్యాన్ని 
అందిస్తూ కవులను వద్య సాహిత్యం వైపు మళ్ళించిన వారు వరాశరం 
గోపాలకృష్ణమూర్తి. భారతీయ రచయితల సమితిని సిద్దిపేటలో ఏర్పాటు చేసి కవులను, 
రచయితలను కార్యోన్ముఖులను చేశారు. 1960-68ల మధ్య సిద్దిపేటలో పలు 
సాహిత్య సభలు జరిగాయి. అప్పట్లో కొంతకాలం 'సాధని పత్రికకు పరాశరం వారు 
బాసటగా నిల్చి పనిచేశారు. కవులను ప్రోత్సహించారు. ఏకత్రితం చేశారు. జిల్లా 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 29 


వ్యాప్తంగా కవులకు వేదికలు ఏర్పాటు చేసి సాహిత్య సభలు, అవధానాలు నడిపించారు. 
అనేక సాహిత్య ప్రక్రియలలో రచయితలు ఉత్సాహంగా తమ రచనలు వెలువరించారు. 
కొంతమంది సాహిత్యేతర వదాన్యుల ఆర్థిక, హార్దిక సహకారంతో జిల్లాలో సాహిత్య 
వాతావరణం ఉద్దీపనం చెందింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా మూడు జిల్లాలుగా 
రూపాంతరం చెందిన తర్వాత జిల్లాల వారీగా సాహిత్య చరిత్రను వెలికి తీయటంతో 
పాటు విస్సృత కవులను వెలుగులోకి తెచ్చి సుసంపన్నం చేయాలి. కార్యరూపం 
దాల్చాలి. 

దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన మూలంపల్లి రాజశేఖర శాస్త్రి గొప్ప 
పండితుడు. 1985లో కాలం చేశారు. సంస్కృతంలో తర్మమీమాంసల్లో శాస్త్రి ప్రతిభ 
అద్వితీయమైనది. “న్యాయవేదాంత, అయుర్వేద భిజ్ఞ, నీలకంఠ భాష్య ప్రవచన విశారద, 
ఉపన్యాస కేసరి” అని పేరొందారు. “శ్రీనాథ విజయం” శాస్త్రి రచన. ఇందులో 
శ్రీనాథుని వ్యక్తిత్వాన్ని సార్వభౌమత్వాన్ని రచనా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. 

గజ్వేల్‌ ప్రాంతానికి చెందిన విఠాల చంద్రమౌళి శాస్త్రి శతావధాని. సాహిత్యంలో 
సవ్యసాచి. ఆస్తిక భావాల్ని తనదైన శైలిలో వెల్లడించారు. అద్వైత సిద్ధాంతం, అనుభవ 
వేదాంతం ఆయన రచనలకు ఆలంబనలు. శ్రీలీల, మాతృ(ప్రేమ, భక్త విజ్ఞప్తి, దేవీగీత 
ఆయన రచనలు. ఆయన చుంచనకోటలో స్థిరపడి “భువనేశ్వరి” మాతసేవలో 
తరించారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో ప్రముఖ కవి, పండితులు రుక్మాభట్ల 
విధుమౌళి శాస్త్రి. మహాపండితులు. గద్య, పద్య గేయ రచనా దురంధరులు. “తందనాన 
రామాయణం) రచించారు. ఇది పండిత పామరరంజకమై వేలాది మంది ప్రజల 
నాలుకలపై నాట్యమాడిన రచన. గేయరూప రామాయణాన్ని ఆలకించేందుకు ప్రజలు 
తండోపతండాలుగా వచ్చేవారు. జానపద బాణీలో వినసొంపైన రచనగా తందనాన 
రామాయణం గుర్తింపును పొందింది. 

ధార్మిక సేవకు తన జీవితాన్ని ధారపోయడమే కాదు అధ్యాత్మికవేత్తగా, 
కవిపండితుడిగా ప్రసిద్ది పొందారు, రిమ్మనగోడు రఘురామ శాస్త్రి. ఏకప్రాసతో 
“హరశ్రీవేములవాడ రాజఫణిహార; రాజరాజేశ్వరా” అనే శతకం రాశారు. 'భావానంద 
చరిత్ర, వ్యాసతాత్వర్య నిర్ణయం, రఘురామశాస్త్రి' ఇతర రచనలు. 

సిద్దిపేట ప్రాంతంలో ధార్మిక వాతావరణాన్ని నెలకొల్పి, ఆలయ 
ప్రతిష్టాపకులుగా, ఆధ్యాత్మికవేత్తగా, కవిగా, పంచాంగ రచయితగా పేరుపొందిన 
వారు మిరుదొడ్డి అయ్యవారు శ్రీ అప్పన్‌కందాడై శ్రీనివాసాచార్య సిద్దాంతి. పురాతన 


30 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


ఆలయాల జీర్జోద్దరణతో పాటు ప్రాచీన కవుల సరసన నిలిచే రచనలు చెసిన సంస్కృత 
పండితులు. సిద్ధిపేట వాసి శ్రీరామమూర్తి శర్మ పంచాంగ రచయితగా ప్రసిద్ధులు. 

ముదిగొండ ఈశ్వర చరణ్‌ కొంతకాలం మెదక్‌ జిల్లా సాహిత్య పరిషత్‌ను 
నడిపిన ప్రముఖకవి, విమర్శకులు, వివిధ పత్రికల్లో ఆయన రచనలు ప్రచురించారు. 
ఆయన పద్యాలు ధారాశుద్ధిని కలిగి ఉంటాయి. స్వర్గీయ కె. వి.రాఘవాచార్యులు 
సిద్దిపేట కళాశాలలో పని చేశారు. తెలుగు సంస్కృతం, ఉరూ భాషల్లో ప్రవీణులు. 
తెలుగులో సంస్కృతంలో పద్య, శ్లోక రచనతో పాటు విమర్శనా రంగంలోనూ 
రాణించారు. రాఘవాచార్య “మాఘకావ్య వైభవం” విషయ విశ్లేషణలో పరిణితి చెందిన 
రచన. 

సిద్దిపేట సాహిత్య చరిత్రలో నిలిచిపోయే మరోకవి కవికోకిల డాక్టర్‌ వేముగంటి 
నరసింహాచార్యులు. పద్యవిద్యలో ఆరితేరినవారు. సంస్కృత, తెలుగు భాషల్లో పద్యాలు 
రాశారు. 30కి పైగా రచనలు చేసిన కవిపండితుడు. వివిధ విశ్వవిద్యాలయాలు 
వేముగంటి రచనలను పాఠ్యగ్రంథాలుగా స్వీకరించాయి. వీరపూజ, తిక్కన చరిత్ర,సువర్ణ 
వీధి, మంజీర నాదాలు, ఆంధ్ర విష్ణువు, వేంకటేశ్వరోదాహరణం, వివేక విజయం 
మొదలగునవి వేముగంటి రచనలలో కొన్ని ప్రబోధ కవిగా, జాతీయోద్యమ స్ఫూర్తితో 
ఆయన రచనలు చేశారు. ఆయన రచనలు హిందీ, గుజరాతీ భాషల్లోకి అనూదితం 
గావింపబడినవి. ఆయన పద్యం సంస్కృత సమాస బంధురమై, అలంకార శోభితమై, 
ధారాశుద్ధిని కలిగి ఉంటుంది. 

సిద్దిపేటకు చెందిన విశిష్టమైన సాహితీవేత్త, తాత్వికులు, ప్రముఖకవి పండితులు 
విమర్శకులు ఉమాపతి పద్మనాభ శర్మ, మధురకవి, మంచి గాయకుడు, సంగీతజ్ఞుడు 
వాస్తు జ్యోతిష్య శాస్త్ర పారంగతుడు, అంతర్ముఖుడు. కవితా శిల్పం పూర్వ కవులకు 
సరిసామాన స్థాయిలో ఉంటుంది. మంచి కథకుడు. 'తేజోవల్లరి, శివాద్వైత దర్శనం, 
హంసనాదం, ప్రాంతీయదేశ్యపద నిఘంటువు, తాజ్‌మహలు”పై రాసిన పద్యాలు 
గుర్తుంచుకోదగినవి. 

ముత్యంపేట సాంబయ్య ప్రముఖ శివకవి. ఎన్నో కావ్యాలు రాశారు. భక్తి 
భావాలతో కూడిన చిక్కని కవిత్వం సృజించారు. వీరభద్ర దండకం, శివస్తవసుధ 
జయంతి లక్ష్మి రామామణి శతకం, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం, శ్రీ శివలీలామృతం 
మొదలగునవి సాంబకవి రచనలు. ఆరాధ్యశైవ తాత్వికతపై లోతైన అవగాహన 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 31 


కలిగిన తెలుగు, సంస్కృత పండితులు. వర్గల్‌కు చెందిన ప్రముఖ సిద్ధాంతి, కవీ, 
రచయిత, బహుభాషా కోవిదులు యాయవరం చంద్రశేఖర శర్మ “దర్శనం” పత్రిక 
గౌరవ సంపాదకులు. వర్గల్‌ సరస్వతిగుడి నిర్మాతగా ప్రసిద్ది పొందారు. 

వరకవి రామదాసు మిరుదొడ్డికి చెందినవారు. ఆశుకవి రత్న బిరుదాంకితులు. 
కుచేలో పాఖ్యానం, కాళింగమర్ధన, కృష్ణలీలా విలాసము, జయదేవ చరిత్రము, 
బిలహణీయము మొదలగునవి ఆయన రచనలు. ఇందులో కొన్ని యక్షగానాలు 
కూడా ఉన్నాయి. ఈయన పండితకవి, సుమారు 40 వరకు రచనలు చేశారు. 

గోలకొండ కవుల సంచికలో చోటుచేసుకున్న కవి రాళ్ళబండి రాఘవ శాస్త్రి. 
పూర్వపు గజ్వేల్‌ తాలూకాలోని 'క్షీరసాగరం' వాసి. సంప్రదాయ విలువలు, దేశభక్తి, 
నీత్తి, అధ్యాత్మికత ఆయన కవిత్వంలో కన్పిస్తాయి. 'భావానందము, రుణ విముక్తి” 
రాఘవశాస్తి రచించిన కావ్యాలు. 

తొగుట మండలం వెంకటరావుపేటకు చెందిన శతావధాని, జిల్లాలో అవధాన 
విద్యకు దీపస్తంభం లాంటి పండితుడు, గౌరీభట్ల రామకృష్ణ శర్మ, 1940 నుండి 
వందకు పైగా అవధానాలు చేశారు. “ఏకవీర కుమారీయంి” అనే ద్వ్యర్థి కావ్యం 
రాశారు. 'గోపబాల మానసిక పూజావిధి” అనే కావ్యాన్ని 62 శ్లోకాలతో పూర్తి చేశారు. 
“శ్లేష యమక చక్రవర్తిగా చమత్మారిగా, బహుభాషా కోవిదుడుగా అవధాన గురువుగా 
అనేక మంది పండితులకు మార్గదర్శనం చేశారు. 

దుబ్బాక మండలం పోతారెడ్డి పేటకు చెందిన మరో ప్రముఖకవి, అష్టావధాని 
గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ. ఆయన గురువు గౌరీభట్ల రామకృష్ణశర్మ. 
గుమ్మన్నగారు విద్యార్థి దశ నుండి అవధానాలు చేశారు. 330 అవధానాలు పూర్తి 
చేశారు. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానం 
అనే పద్య కావ్యాలను సృజించారు. హిందోళ, కల్యాణి రాగాలాపనతో ఆయన పద్యం 
గుమ్మంటుంది. తాత్వికత, ఆర్ధత, సంస్కృత సమాసగరిమ, ఆలంకారిక శైలిలో ఆయన 
పద్యం నడుస్తుంది. దుబ్బాక ప్రాంతంలో తెలుగులో కవన మల్లిన ప్రజ్ఞాశాలి స్వర్గీయ 
వేలేటి అంబదాసు శర్మ. 'దీనవీణ) ఆయన రచన. ఆయన పద్యం రసరమ్యమై 
సాగుతుంది. 

1976 తర్వాత అవధానిగా, అంతకు ముందు కవిగా, రచయితగా, జ్యోతిష, 
వాస్తు శాస్త్రవేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా, అనంతసాగర్‌ సరస్వతీ దేవాలయ నిర్మాతగా, 
తెలుగు పండితునిగా పేరు ప్రఖ్యాతులు పొందినవారు. అష్టకాల నరసింహ రామశర్మ, 


32 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


అద్భుత భావధారతో, సంస్కృత పదబంధాలతో సాఫీగా సాగిపోయే పద్యశైలి ఆయనది. 
జాతీయ భావనలు, సూటిదనం, తేటదనం, తాత్విక సృహ అష్టకాల రచనలల్లో 
కన్పిస్తాయి. శిథిలవిపంచి, శ్రీరామ చంద్రిక, రామప్రభు శతకం, పురుషోత్తముడు, 
వాసరేశ్వరి శతకం, ఆత్మవేదం, చిత్రలేఖ (అనువాదం) మొదలగునవి ఆయన రచనలు. 
150కి పైగా అవధానాలు చేశారు. 

జి.యం.రామశర్మ పూర్తిపేరు గౌరీభట్ల మెట్రామశర్శ. స్వంతవూరు వెంకటరావు 
పేట. గౌరీభట్ల రామకృష్ణ శర్మ తనయుడు శతావధాని, తెలుగు, సంస్కృతాల్లో గొప్ప 
పండితుడు. రసజ్ఞత ఉట్టిపడే అవధానాలు చేశారు. రసపుష్టి గల పద్యరచన. 
ధారాశుద్ధి, సంస్కృత భాషాపటిమ, పద్యనిర్మాణ కౌశలం రామశర్మ రచనలకు ప్రాణ 
వాయువులు. 

సిద్దిపేటకు చెందిన మరో పద్యకవి గౌరీభట్ల బాలముకుంద శర్మ, మంచివక్త, 
సంప్రదాయానికి ప్రతిరూపం. “జ్ఞాన సరస్వతి శతకం” (ఏకప్రాస) గోలోకం 
మొదలగునవి రచించారు. సమస్యాపూరణంలో దిట్ట. 'స్తుతిముక్తకంిలోని పద్యాలు 
వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. 

మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలకు చెందిన ప్రముఖకవి పండితులు వేలేటి 
మృత్యుంజయ శర్మ. పద్యం, శ్లోకం సునాయాసంగా రాయగలరు. శ్రావ్యమైన గొంతు. 
మాన్య ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ గారి గురువు. వేలేటి వారి 'లలితాస్తుతి సంస్కృత 
భాషాబంధురమై సాగింది. సిద్దిపేటలో వెలసిన లలితాపరమేశ్వరీ దేవిని స్తుతించిన 
విధం రసరమ్యం. నా కవనం, సరస్వతీ వైభవమునకు సంపాదకత్వ షరిష్మ్కతితోపాటు 
ఇటీవల అమ్మవొడి-తల్లి నుడి రచించారు. తెలుగు భాషపై మమకారంతో వ్రాసిన 
పద్యసంపుటి, సంస్కృత భాషలో కూడా రచనలు చేశారు. గౌరీభట్ల రఘురామ శర్మ 
మంచి పద్యకవి. ఐదు వరకు అష్టావధానాలు చేశారు. 

దేశపతి గోపాలకృష్ణ సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయుడు, కవి (1938- 
2003). బాసర సరస్వతి సుప్రభాతం, మధుశ్రీ, చైతన్య కుసుమాలు ఆయన రచనలు. 
తెలుగు సంస్కృత పండితులు. పద్యం శ్లోకం రెంటిని బాగా రాయడం తెలిసినవారు. 

నల్లాన్‌ చక్రవర్తుల వేదాంతాచార్యులు, సిద్దిపేట సమీపంలోని మద్దికుంట 
వాసి, ప్రముఖ కవిపండితులు. వనమాల, కల్యాణ సాధన, ముక్తాప్రవాళం, 
హితశంతాంకుర మొదలైన పద్యకావ్యాలను రచించారు. వేదాంతాచార్య పద్యం 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 33 


సులలితమై, సుబోధకమై ధారాశుద్ధి కలిగి, వర్ణనలతో, అలంకార ప్రొఢిమతో 
అలరారుతుంది. 

పద్యాన్ని వచనాన్ని పరిశోధనను సమానంగా కొనసాగించిన మరో ప్రముఖ 
కవి మిట్టపల్లికి చెందిన దాశరథుల బాలయ్య. తెలుగు, సంస్కృత భాషల్లో ప్రవీణులు. 
1980 నుండి పద్యగేయ వచన రచనలు చేస్తున్నారు. “విశ్వనాథ మధ్యాక్కరలు, 
సంగమేశ్వర వినుతి. రామచంద్రోదాహరణం, సరస్వతీ సాహఫ్రి, శివసాక్షాత్మారం” 
దాశరథుల రచనలు. వివిధ ఛందోరీతులతో వేయి పద్యాలతో సాగిన సాహప్రి సాహితీ 
ప్రియుల మన్ననలు పొందింది. శిల్ప సమన్వితమైన రచనా చాతుర్యంతో తెలుగు, 
సంస్కృతంలోనూ రాయగలిగినవారు. కొండపాకకు చెందిన మరుమాముల దత్తాత్రేయ 
శర్మ. మంచి సాహితీవేత్త. పద్యం వచనంతో పాటు, ఆకాశవాణిలో ఈ మాసపుపాట 
రచయిత. భువన విజయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 

సిద్దిపేటకు చెందిన కవుల్లో, రచయితల్లో ఐతా చంద్రయ్య ముఖ్యులు. శతాధిక 
పుస్తక రచయిత. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలైన కథ, నాటకం, నవల, గల్పిక, 
పద్యం, గేయం, గద్యం, వ్యాసం అన్నిటిని రాయగలరు. కథాశిల్సి బిరుదాంకితులు. 
వేంకటేశ్వర తారాహారము, శ్రీగిరి శతకము, భద్రగిరినివాస శతకము తెలంగాణపై 
పద్యాలు వెలయించారు. ఈయన రచనలు పలు భాషల్లోకి అనువదింపబడినవి. 
అధ్యయనం, రచన, జీవన విధానంలో భాగంగా మలుచుకున్న సాహితీవేత్త. 

ముత్యంపేట గారీశంకర శర్మ, డాక్టర్‌ ముదిగొండ అమరనాథ శర్మలు 
లచ్చపేటకు చెందినవారు. సంప్రదాయ విలువల్ని తమ కవిత్వ తత్వంలో చూపిస్తున్న 
కవులు. వీరు హైదరాబాద్‌ నాచారం దేవాలయం అమ్మవారిపై 'మహంకాళీ సుప్రభాతం” 
రచించారు. అమరనాథ శర్మ సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం వున్న కవివరేణ్యులు. 

డాక్టర్‌ చెప్పెల హరినాథ శర్మ మర్చడగకు చెందిన వారు. సంతాన మల్లికార్జున 
స్వామి ఆలయ జీర్ణోద్దారకులు. కవి, విమర్శకులు. పలు పత్రికల్లో సామాజిక, ఆర్థిక 
సాహిత్య వ్యాసాలు రాశారు. దీనవీణ, మల్లికార్జున వైభవం రాశారు. కర్షక స్వరాలు, 
అనే రచనకు విజయనగరం విజయ భావనవారి అవార్డు వచ్చింది. సిద్దిపేట డిగ్రీ 
కళాశాల స్నాతకోత్తర విభాగాధ్యక్షులుగా పనిచేశారు. మంచివక్త, పరిశోధకులు, 
చైతన్య విహంగం, కవితా సంకలనంలో చెప్పెల భాగస్వామ్య కవిగా కనిపిస్తారు. 

అమ్మన చంద్రారెడ్డి విరివిగా పద్యాలు రాస్తున్నకవి. దుబ్బాక మండలం 
చెల్లాపురం గ్రామం. చంద్రవేదం, సోమేశ్వర శతకం, చంద్రా లోకనం, అంతరంగం, 


34 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


చంద్ర వీక్షణం మొదలగునవి ఆయన రచనలు. ఆటవెలది తేటగీతి పద్యాలను 
అలవోకగా పరిణితితో రాయగలరు. 

మూటకోడూరు బ్రహ్మం ప్రముఖ పద్యకవి. చుంచనకోటలో జన్మించారు. 
గజ్వేల్‌లో నివాసం. పూలమాల, వర్గల్‌ క్షేత్ర సరస్వతీ శతకం (ఏకప్రాస మత్తేభ 
విక్రీడితం) విశ్వేశ్వరోదాహరణం మొదలగునవి రచనలు. భాషలో, భావుకతలో 
సాంద్రమైన విన్యాసంతో సాగిపోయే పద్యాలను రాసిన కవి. 

విఠాల శ్రీకాంతశర్మ సిద్దిపేటకు చెందిన సాహితీవేత్త. పద్యం, కవిత్వం 
తక్కువగా రాసినా “వాళి గల కవిత్వం రాశారు. ఆధునిక ప్రాచీన కవితా దృక్పథాలపై 
మంచి పట్టు వున్న కవి. 

సిద్దిపేట జిల్లా పరిధిలోకి శనిగరం ప్రాంతం రావటం వల్ల గుండారెడ్డిపల్లి 
సిద్దప్ప వరకవిని ఈ ప్రాంత కవిగా పరిగణించాలి. ఈయన సిద్దిరామప్ప కవిగా 
చెప్పుకున్నారు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని 1, 2, 3, 4 భాగాలు ప్రచురించారు. 
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్పకనుడి కరమెప్ప కవికుప్ప కనకమప్ప' మకుటంతో 
సీస పద్య మాలికలను అందించారు. కందార్థ దరువులు రచించారు. అచల కవి, 
వరకవిగా ప్రసిద్ధిని పొందారు. వాస్తు, జ్యోతిష్యశాస్తము, షడాధార చక్రముల వివరణ, 
సూర్య, చంద్రనాడుల వివరము తెలియజేశారు. ఆయన కుమారుడు అనంతవరం 
మాణిక్య లింగం ఉపాధ్యాయుడు. వర్ణమాల అక్షరక్రమంలో అనేక పద్యాలు వ్రాశాడు. 
స్వయం భూరాజేశ్వర శతకం, వయోజన మంజరీ ఈయన రచనలు. 

దుబ్బాక మండలం పెద్దగుండవెళ్ళికి చెందిన ధర్మారెడ్డి బాల్‌రెడ్డి అటవెలది 
పద్యాలతో 'రిత్తగాదు బాలరెడ్డి మాటి మకుటంతో శతకం రాశారు. చిన్నకోడూరు 
మండలం చౌడారం గ్రామానికి చెందిన కటుకోజ్వల ఆనందం మంచి పద్యకవి. 
వాస్తుజ్యోతిష్యములలో రాణిస్తున్నారు. శ్రీనివాస శతకం, శ్రీ శీతలదేవి శతకం, 
హనుమాన్‌ శతకం రచించారు. సులభశైలిలో ఈయన పద్యాలు భక్తిభావంతో 
సాగిపోతాయి. ధర్మాజీపేట వాసి సీతారామాచార్య పద్య, గద్యాల్ని ఆలవోకగా రాసిన 
కవి పండితులు. దుబ్బాక వాస్తవ్యులు కాల్వ రాజమౌళి పద్యరచనలో సిద్ధహస్తుడు. 

నాయకం వెంకటేశం సిద్దిపేట వాసి. ఈయన మణికంరీయం, వేంకటేశ్వర 


శతకం వంటి పద్య కావ్యాలను రాశారు. అలతి అలతి పదాలతో పద్యాలు 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 35 


ఆకట్టుకుంటాయి. ఈయన “మంగళ గౌరీశతకం” ఉమాతత్వ దర్శనం గావించిన 
రచన. 

కాల్వ బాలయ్య సిద్దిపేటలో భారత్‌ నగర్‌కు చెందిన ప్రముఖ పద్యకవి. 
ఈయన పద్యం సుబోధకమై, చక్కని నిర్మాణ సౌష్టవంతో ఉంటుంది. యదార్థ 
సంఘటనలను ఆర్తితో కవిత్వం చేయగల ప్రతిభాశాలి. శునక వానరీయం, 
ప్రసన్నాంజనేయ శతకం ఈయన రచనలు. అనేక యక్షగానాలు రచించాడు. సమస్యా 
పూరణంలో మంచి అభినివేశం గలవాడు. 

సిద్దిపేట మోహినీపురకు చెందిన లోకా శంకర్‌ ఆత్మనివేదనం పేరుతో కంద 
పద్యాలు రాశారు. దుబ్బాకకు చెందిన తుమ్మ బాలరాజు వేముగంటి సాంగత్యంతో 
మంచి కవిగా రూపుదిద్దుకున్నారు. మంచి భావుకులు. పద్యవిద్య తెలిసిన వారు. 

బొద్దుల పుండరీకం ఆటవెలది, తేటగీతి, సీనపద్యములను భావుకతతో 
రాయగలరు. శేషశైలవాస శతకం, మౌక్తిక ముక్తకాలు పుండరీకం రచనలు. సామలేటి 
లింగమూర్తి వివిధ ఛందోరీతులలో పద్యాలు వ్రాసిన కవి. పదికి పైగా పద్య సంపుటాలు 
ప్రచురించారు. పుడమితల్లి, అడవితల్లి ఆయన రచనలు. యక్షగాన నాటక రచనలో 
కూడా ప్రవేశం ఉంది. కొంక సాయిలు సిద్దిపేటలోని నాసర్‌పురవాసి. ఆనంద 
పరిపూర్ణ అచలతత్తకీర్తనలు (2016) “ఆనంద భజనావళి రచించారు. 

అధిక్షేపాన్ని ప్రధానాంశంగా తీసుకుని కవితలు సృజించిన కవి బద్దిపడగ 
నారాయణ రెడ్డి. తెలుగు ఉపాధ్యాయుడుగా రాణిస్తూనే రచనలు చేశాడు. సిద్దిపేటకు 
చెందిన కాల్వ మధుసూదన్‌ వీరహనుమ శతకం రచించారు. ఆధ్యాత్మిక భావధారతో 
సులభశైలిలో సాగిన రచన పద్య కవిత. కొమురవెల్లి మండలం ఓదెల గ్రామ వాసి 
చల్లా లక్ష్మయ్య తెలుగు తల్లి శతకం శ్రీశ శతకాలను రచించారు. భక్తిభావ రచనలవి. 

అవధాన కవులకు, యక్షగానకవికి నిలయమైన తొగుట మండలం వెంకటరావు 
పేటలో మరోకవి బండికాడి అంజయ్య గౌడు. పలు శతకాలు రచించిన అంజయ్య 
గౌడ్‌ విసృత అధ్యయనం ద్వారా భాషపై, ఛందోరీతులపై పట్టు సాధించి పరిణితి 
గల పద్యాలను రాస్తున్నారు. వేంకటేశ్వర శతకం, రాజరాజేశ్వర శతకం, 
చంద్రమౌళీశ్వర, హనుమత్‌ శతకాలను రచించారు. ఆంజనేయోదాహరణం ఆయన 
భాషాపటిమకు ఉదాహరణ. దుద్దెడవాసి గొల్లపల్లి రఘురామశర్మ సూక్తి రత్న పద్యాలు 
రాశారు. ఈయన రచనల్లో భావుకత కన్పిస్తుంది. 


36 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


సిద్దిపేట జిల్లాలో భాగంగా హుస్నాబాద్‌ కవుల పద్యసాహిత్యాన్ని కూడా 
(19.వ శతాబ్దపు పద్యకవి. భీమదేవరపల్లి వాసి కుందావజ్ఞుల గోపాలకృష్ణ కవి 
శ్రీకృష్ణ జన్మ ఖండం అనే పద్య కావ్యం రచించారు) పరిశీలించాలి. సీనియర్‌ కవిగా 
పద్యరచన చేస్తున్న నారోజు రాజమౌళి పదికి పైగా పద్యకృతులు రచించారు. కంద, 
వృత్త, ఆటవెలది. తేటగీతులతో పద్యాలు రాశారు. “శ్రీమద్‌ భగవద్ద్గీతొను పద్యాలలో 
అందించారు. బూర్ల నారాయణ సంక్షిప్త రామాయణాన్ని కందపద్యాలతో అందించారు. 
ఎలిగేటి దేవరాజు “చంద్రశేఖర” శతకాన్ని సీసపద్యమాలికగా రచించారు. దాస్యం 
లక్ష్మయ్య విరివిగా రచనలు చేస్తున్న కవి. 'మనసా” పేరుతో శతకం రచించారు. 
సామాజిక రీతులను, నియమాలను వస్తువుగా చేసుకుని వ్రాసిన రచన ఇది. మర్శూక్‌ 
పాండురంగ ఆశ్రమవాసి అప్పాల విశ్వనాథశర్మ పాండురంగ శతకాన్ని వెలయించారు. 

చిగురుమామిడికి చెందిన మంగళంపల్లి సత్యయ్య పుష్టిగల పద్యాలు 
సృజిస్తున్నారు. పోలోజు నాగబ్రహ్మచారి, గుండోజు శంకర్‌ తమ పద్యాలతో సాహితీ 
సరస్వతికి అక్షరాభిషేకం చేస్తున్నారు. సమాజంలోని అనేక అంశాలను, రుగ్మతలను, 
భక్తి భావాలను, సంప్రదాయ విలువలను, జాతీయ భావాలను ప్రసారం చేస్తున్నారు. 
అంతకపేటకు చెందిన కవి “పుష్పవిలాపం” పద్య కావ్యాన్ని రచించారు. 

వచన సాహిత్యం, కవిత్వం ఉధృతంగా వస్తున్న నేటికాలంలో పద్యకవులు 
సంప్రదాయ విలువలను మరువకుండా అనేక సామాజికాంశాలను భక్తి భావనలను 
తమ తమ రచనలలో ప్రతిబింబిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు 
చేసుకుని వివిధాంశాలపై, సమస్యలపై వేలకొలది పద్యాలు రాస్తున్నారు నేటి కవులు. 
పద్యరచనలోని మెళకువలను శ్రద్దతో నేర్చుకుంటున్నారు. 

సాంకేతికను ఉపయోగించు కుంటూనే పద్యాలను అలవోకగా అల్లుతూ తెలుగు 
పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. చాలామంది యువ కవులు పద్యాల 
బాట పట్టడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. జలజారాణి శతక పద్య రచన 
చేశారు. కె.రామానుజ జ్ఞాన జ్యోతులు పేరుతో పద్య రచన చేశారు. చీకోటి రాములు 
పద్యగద్య రచనలతో మనిషి అనే కావ్యం రాశారు. 

సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్‌ కవులు పెందోట వెంకటేశ్వర్లు పదికి 
పైగా పద్య కృతులను వెలయించారు. ఆయన రచనలలో “బ్రహ్మంగారి జీవిత చరిత్ర 
ప్రాముఖ్యతను సంతరించుకుంది. గట్లమల్యాలకు చెందిన వర్మోలు లక్ష్మయ్య లక్ష్మణ 
శతకంతోపాటు వారి గ్రామనేపథ్యంతో ఆటవెలది, తేటగీతి కందపద్యాలు రాస్తున్నారు. 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 37 


గంభీర్‌రావు పేట యాదగిరి “భాగ్య బాలశతకం” రాశారు. 

సమాజంలోని సంఘటనలను ఇతివృత్తంగా స్వీకరించి విద్యార్దులకు ఆసక్తి 
కలుగునట్లు పద్యరచన చేస్తున్నారు. మాడుగుల మురళీధర శర్మ, “మాతృభాషా శతకం” 
రచించారు. తెలుగు భాషను తేలికగా తీసుకోకుండా అమ్మభాషగా ఆదరించాలని 
ఆశించారు. పెదచీకోడు వాసి పెద్ద మాతరబాబు, జాంబవ శతకం” రచించాడు. 
దళిత వేదనతో పాటు మాదిగ అస్తిత్వ పోరాట ప్రతిఫలనాలు సంప్రదాయ పద్య 
సృజనలో ఆలోచింపచేస్తాయి. 

మరో యువకవి కట్టా రంజిత్‌ కుమార్‌ పుస్తకం వేయకున్నా వేల సంఖ్యలో 
పద్యాలను రాశారు. ఎన్నవెళ్ళి రాజమౌళి, వుండ్రాల రాజేశం పద్యకవులుగా 
రాణిస్తున్నారు. మిట్టపల్లి పర్మరాములు, పరశురామ శతకం రచించారు. చేర్యాలవాసి 
గుళ్ళపల్లి తిరుమల కాంతిక్రిష్ణ “'నలువరాణి” శతకం రాశారు. 

పూర్వకవుల రచనలను అధ్యయనం చేస్తూ, భాష, వ్యాకరణ, అలంకార 
శాస్త్రాలు పద్యనిర్మాణ పద్దతుల పైన దృష్టిపెట్టి, మెళకువలను అవగాహన చేసుకుని 
పద్య రచనను తపస్సుగా భావించి, భావుకత కలిగిన పద్యసృష్టికి ఇతోధిక కృషి 
చేయాల్సిన అవసరం ఉన్నది. 

(i) పద సాహిత్యం 

పండిత పామర రంజకంగా స్వరగతులతో సులభశైలిలో కవులు చేసిన రచనలు 
పదసాహిత్యం కోవలోకి వస్తాయి. తత్వములు, కీర్తనలు, తర్జులు, మంగళహారతులు, 
అచల కవుల పదములు జానపద, సాంప్రదాయ బాణీలు కలిగి వుంటాయి. 
పంతము యల్లదాసు : 

సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లి వీరి స్వగ్రామము. ఈయన రచనలు 
1. పరమహంసలీల (125), 2. షోడశకందార్థములు. 


కీర్తన : కొండమీదను చిన్నదీ 
అండాండములోనున్నది 
దండిగనుపిండాండములో 
(బ్రహ్మాండమంతటనున్నది ॥కొండ॥॥ 


38 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


విషయాన్ని సూటిగా కాకుండ సంకేత భాషలో చెప్పటం అచల కవిత్వ లక్షణం. 


“అందమైనట్టి మంత్రమేదీ 

హరిహర అజులు శోధించివాది 

దెందంబులోనపరమా 

నందంబు నొందుకొరకు 

యిందు 

శరణందు 

మదియందు దాచాక తెల్పు 11అంద॥ 


హృదయానందము పొందుటకు అవసరమైన మంత్రమేమిటని పార్వతి - 
శివున్ని అడిగిన సందర్భమిది. తారక మంత్రమహిమను దేవికి సదాశివుడు వివరిస్తాడు. 


బూరెల విఠల్‌రావు : 
సిద్దిపేట జిల్లా తిమ్మాపురం స్వగ్రామం. ఈయన కీర్తనలు, మంగళహారతులు 
రచించాడు. లలితమైన పదాలతో భగవంతుని స్తుతిస్తాడు. 


“తోయజాక్ష హారతులొసగెద 
నారాయణదేవా 
సుజనవిధేయగైకోవా” 


సత్యనారాయణస్వామి వ్రత సందర్భానికి సంబంధించిన కథలు యీ హారతి 
తెలియజేస్తుంది. అయిదు కథల సారాంశం ఒకే హారతిలో సంక్తిప్ర్తపరచటం కవి 
ప్రతిభను సూచిస్తుంది. 
లాలీ శ్రీరఘురామ 
లాలీ రిపుభీమా 
లాలీముని నుతలాలి 
లాలి శుభదామా 


జో రవికుల శుబాంగ 
జో సన్నుతాంగ 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 39 


లాలి, జోల పాటలతో శ్రీరాముని స్తుతి యిందులో ఉన్నది. 

వరకవి సిద్దప్ప : 
ణఅ 

కోహెడ మండలం గుండారెడ్డిపల్లె నివాసి. 1. ఆర్యకులసుబోధిని ప్రథమ, 
ద్వితీయ భాగాలు 10 కీర్తనలు, 2. భవిష్యత్‌ నక్షత్రమాల, 3. శ్రీసువర్ణమాల శివస్తుతి, 
4. అఖిల తత్వాలు యితని రచనలు. సిద్దప్ప అచలకవి. 

కీర్తన: వందే భారతమాతకు జయజయమంగళము వినుడీ. 

భరతమాత భజన చేయుమీ. 


భారతమాతను కీర్తించడంలో కవి దేశభక్తి ద్యోతకమౌతుంది. 


ముత్యాల లింగమాచార్య క 

యితడు 1944 ప్రాంతంవాడు. చేర్యాల వాస్తవ్యుడు. 1. అర్షజ్ఞాన 
భజనామృతం, 2. దయానంద అమృతలహరి, 3. వేదిక ధర్మ ప్రదీపికలు యితని 
రచనలు. 


కీర్తన : 
సకలస్ఫృష్టి ఒకే ఒకటి - సృష్టికర్త ఒకే ఒకడు. 


కులమతాలు ఎన్నివున్నా దేవుడు ఒక్కడే అనే భావనను కవి అందిస్తున్నాడు. 
సర్వమత సమానత్వము సకల బాధలను తొలగిస్తుందని సూచించారిందులో. 


బాలమాంబ : 
కోమురవెల్లి గ్రామస్టురాలు అచలతత్వాన్ని ప్రచారం చేశారు. 1. సదానంద 
నిజబాల బోధామృతం - వీరి రచన. 


సాధువంటే ఎవడురా సాధించినోడే యోగిరా (కీర్తన) 


అనుకున్నది సాధించినప్పుడు జీవిత లక్ష్యం నెరవేరుతుందనేది కవయిత్రి 
భావన. ప్రబోధ సందేశంతో మనిషి జీవితం మారుతుందని ఆమె అభిమతం. 


కోడి అమృతరావు : 
మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ వీరి నివాసస్థలం. 1. 'శ్రీపూర్ణానంద 
బోధామృత తత్వాలు’ 114 తత్వాలతో కూడిన రచన యిది. మాయ ఎరుకను 


40 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


(గహించినవాడే జ్ఞాని కాగలడని, సాధన ద్వారా మాత్రమే అది సాధ్యమని యీ 
కీర్తన వివరిస్తుంది. 


కీర్తన : చాయ తాగరా 
చిన్న చాయ తాగరా 
మాయ ఎరుకను తెలియజేసే చాయ తాగరా” 


పోతరాజు చంద్రయ్య : 

1960 ప్రాంతం - నంగునూరు మండలం అక్కెనపల్లి స్వంతవూరు. జీవుని 
వేదన ఆత్మ పరమాత్మ మనసు వంటి అంశాలను భూమికగా చేసుకుని అనేక 
కీర్తనలు రచించారు. 


కీర్తన : కదులుతున్న కాలంలో నా కన్నతల్లి పాదం - అనే తత్వం. 
ఇతని రచనలో మార్మికత, తాత్వికత ప్రధానాంశాలుగా సాగుతాయి. 


సదానంద మంతెన, నర్సింహాచార్యులు : 

దౌల్తాబాద్‌ మండలం తిరుమలాపురం గ్రామవాసి. అనేక కీర్తనలు రచించాడు. 
అచలకవి. తత్వాలు వ్రాశాడు. మనసుంటే మార్గముంటుందనే భావనతో సాగిన 
యీయన రచనలు ఆలోచనాత్మకములు. 


కీర్తన : “మనసా మానవ జన్మ మంచిదీ 
విన్నావో లేదో” అచలతత్వం. 


అపురూపమైన మాన జన్మను సార్థకం చేసుకోవాలనీ మనసుకు కవి 
విన్నవిస్తున్నాడు. 


పోలోజు వీరయ్యాచారి : 
దౌల్తాబాద్‌ మండలంలోని రామసాగరం వీరి నివాసం. వీరు రాసిన కీర్తనలు 
వాసికెక్కినవి. గోప్యత, సంకేత భాష యీయన రచనలో కనిపిస్తుంది. 


కీర్తన: మేలుకొనవే నిజగురుండనే - మిహిరుడు ఉదయించుచుండె. 


గురు శిష్య సంబంధాలను లోతుగా వివేచించి జ్ఞానబోధ కలిగించే విధంగా 
యీయన తత్వాలుంటాయి. 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 41 


రుక్కాభట్ల విధుమౌళిశాస్త్రి శ 

తందనాన రామాయణం రచయిత. యితడు రామాజిపేట వాస్తవ్యుడు. 
కాళేశ్వర ముక్తేశ్వర హారతి” అనే వీరి రచన ప్రసిద్ది చెందింది. నిత్యపారాయణంగా 
ఉన్నది. మరో రచన రాధాకృష్ణ భజనలు. 
కరణం నర్సింగరావు : 

వీరు మిరుదొడ్డి మండలం, భూంపల్లికి చెందిన వారు. వీరబ్రహ్మం కీర్తనలు 
రాశారు. మార్మికత, తాత్విక సందేశం యీయన రచనలో కనిపిస్తుంది. వీరబ్రహ్మం 
గారు సిద్దయ్యను శిష్యునిగా స్వీకరించి మానవ జీవిత పరమార్ధాన్ని వివరిస్తారు. 

కీర్తన: అబ్బా నాయన సిద్దయ్యా నా హరికథ వినవేరా - హరికథ వినవేరా 

తబ్బిబ్బుల యీ దేహిదేహమున తమాష గనవేరా” 


సామలేటి లింగమూర్తి : 

స్వంత గ్రామం లింగారెడ్డిపల్లె. సిద్దిపేట మండలంలోనిది 1. శ్రీభక్తభజనమాల, 
2. పంచరత్న మంగళహారతులు వీరి రచనలు. గణపతిని, లక్ష్మీదేవిని స్తుతిస్తూ 
భక్తుడు నివేదించిన అర్చన ఇది. 


పాహిపాహి శ్రీగజానన 


పార్వతీనందన గజానన (కీర్తన) 
మంగళమని పాడరే 

మాలక్ష్మికి 

మంగళారుతులివ్వరే (మంగళహారతి) 


బొద్దుల పుండరీకం : 

సిద్దిపేటకు చెందిన పద్యకవి. భజనకీర్తనలు రాశారు. వీరి రచన 'ముక్తక 
మౌక్తికాలు.” బతుకు బండి సరిగా నడవడానికి తప్పు తోవల నడవకుమని మనిషి 
జీవితం విలువైనదని కవి ఉద్బోధ యిది. 


తప్పుతోవల నడుమబోకుమురా 
నీ బతుకుబండి 
త్రుప్పుపట్టనీక చూడుమురా 


42 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


సాయి రాముని భజన చేయాలి ఓ నరుడనీవు 
అహంకారమునణచుకోవాలి (కీర్తన) 


పేరిణి రమేష్‌లాల్‌ గజభీంకార్‌ : 
సిద్దిపేట వాస్తవ్యుడు. నటరాజ రామకృష్ణ శిష్యుడు. “సర్వదైవ సంకీర్తనం” 

ఆడియో క్యాసెట్‌ 1987లో వెలువరించాడు. ఈయన రచన “నృత్య సంకీర్తన 60 
వరకు కీర్తనలు రాశాడు. 

త్రినేత్ర సుందర త్రిభువన రూపా 

త్రిశూల శంకర నమోనమో _ (కీర్తన) 

అమ్మా చాముందేశ్వరీ 

అభిలలోక శుభదాయినీ! 

మంజీర తటవాసినీ (షణ్ముఖ ప్రియరాగం - ఆదితాళం) 


శివుడిని, చాముండేశ్వరీ దేవిని వేడుకుంటున్న సందర్భం. 
అప్పాల విశ్వనాథశర్మ : 

వర్గల్‌ మండలంలోని మర్మూకు గ్రామనివాసి. గొప్ప ఆధ్యాత్మికవేత్త. 
పాండురంగ ఆశ్రమాన్ని స్థాపించాడు. 


రారామంగళమందు కోరాహర 
నా భారంబునీవే భవానీవర (మంగళహారతి) 


శివుడిని స్తుతిస్తూ తన భారమంతా నీవేనని భక్తి తాదాత్యంలో తేలిపోతాడు. 
విఠాల చంద్రమౌళిశాస్త్రి 3 

చేర్యాల మండలం, చుంచనకోటవాసి. భువనేశ్వరి భజనలు, కోలాటం కీర్తనలు 
రాశారు. ఇవి ఆటాపాటల సమ్మిళిత రచనలు కావడం వలన భక్తులను 
ఆకట్టుకుంటాయి. 
రుక్మాభట్ల నరసింహస్వామి : 

ఈయన గేయకవిత్వ రచనలో సిద్ధహస్తుడు. సిద్దిపేట నివాసి. హరికథ 
కళాకారుడు, సంగీతజ్ఞుడు. 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 43 


రజితగిరి విహారా 
నిర్వాజ ప్రేమపూర 
నీరాజనమ్మురా 
ఫణిహారా 
శంకరా (మంగళహారతి) 
యిది శివస్తుతికి సంబంధించినది. శివుడికి భక్తుడందిస్తున్న నీరాజన సుమహారం. 


గౌరీభట్ల రఘురామశాస్త్రి : 
ప్రముఖ కవి. గజ్వెల్‌ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలను వ్యాప్తిజేసిన 
తాత్వికుడు. గజ్వెల్‌ మండలం, రిమ్మనగోడు స్వంతవూరు. 


భువనేశ్వరీ 

బ్రహ్మాండ కుటుంబిని 

వివిధ జీవ మంగళ సంధాయిని 
భువనేశ్వరీ (మంగళహారతి) 


యీయన రాసిన హారతుల్లో ప్రశస్తి పొందిన రచన యిది. చుంచనకోట 
అమ్మవారును ఉద్దేశించి వ్రాసినది. ప్రాణులకు శుభములొసగుమని భక్తుని వేడుకోలు. 


గాజుల స్వామిదాసు : 
కీర్తన : జానకిరామా జయశాలివి గుణధామా 
మా మనమున నీస్మరణ మరువనురా రఘురామా ॥॥జానకి॥ 
సిద్దిపేట మండలానికి చెందిన వీరు మిట్టపల్లి వాస్తవ్యుడు. 1942 లోనే 
“యాత్రా ప్రబోధిని హరిభజన కీర్తనలు గ్రంథాన్ని ప్రచురించారు. శ్రీరాముడిని, 
హరిని స్తుతిస్తూ యాభై కీర్తనలు రాశారు. 
కీర్తన : గణనాథా గణనాథా శ్రీగణనాథా విద్యలయోథా 
అనుదినమునిన్నాత్మలో నిరతము ప్రణుతియొనర్చెద పార్వతినందన 
కటుకోజ్వల ఆనందం : 
చిన్నకోడూరు మండలం, చౌడారం వాస్తవ్యుడు. బహు గ్రంథ రచయిత, 
కవి. 1. అయ్యప్ప భక్తిపదాలు, 2. అయ్యప్ప భజన పాటలు ప్రచురించారు. 


44 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


“నిను వేడుదామన్న నిలువబోదుర మనసు 
నిశ్చలత్వము నిమ్ముస్వామి అయ్యప్పా” 
ఈతనుము నీదంటి నాతనువు గాడంటి 
ఆదుకొనుముర నన్ను స్వామి అయ్యాప్పా” 
భక్తిపారవశ్యంలో అయ్యప్పను అర్చించిన విధము కరుణరసభరితంగా 
ఉన్నది. 


తాళ్ళ యేసురాజు : దుబ్బాక మండలం నగరం గ్రామవాసి. మంచికవి, భావుకుడు, 
వచన కవిత్వంతో పాటు పదసాహిత్యం మంగళహారతులు వ్రాశాడు. యాభై వరకు 
వ్రాసిన యీ హారతులు అముద్రితములు. వీటిని ఆయన మధురంగా పాడి 
వినిపించగలడు. 

“మంగళం శ్రీకృష్ణ లోకేశా 

మమ్మవధరింపుము అంబరా 

శ్రీయుక్త ముక్తేశా! 

దుర్దనులతో తీర్చితివికక్షా 

కరుణింప తనమది సజ్ఞనులనిల 

గాంచితివి రక్షా (మంగళహారతి)” 


ఆదిదేవుడైన కృష్ణ పరమాత్ముని భక్తితో కొలుస్తూనే సజ్జనులను కాపాడమని 
వేడుకుంటాడు రచయిత. యీయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అంత్యప్రాసలతో 
వ్రాయడం వలన యీ హారతి ఆకట్టుకుంటుంది. 
శివ్వాచంటయ్య : సిద్ధిపేట వాస్తవ్యుడైన యీయన వృత్తిరీత్యా వ్యాపారి. శివ్వా 
కమలమ్మ, శివ్వాకాశయ్యలు వీరి తల్లిదండ్రులు. ప్రస్తుతం యితని వయస్సు 79 
సంవత్సరాలు. సుమధుర గాత్రంతో మంగళహారతులు వినిపించగలడు. సుమారు 
వందవరకు హారతులు రచించాడు. 

“మంగళనీరాజనములు మహిషాసుర మర్దినీ! 

మమ్మేలగదే భీకర రణవిజయ మహేశ్వరీ! 

శుంభుని శంభుల ద్రుంచగ చాముండేశ్వరినీవు 

ధైత్యుల దునుమాడగ శతరుద్రమూర్తివైనావు 

త్రిపురాసురహర త్రిశూలి |త్రిభువనసుందరిదేవీ” (మంగళహారతి) 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 45 


శివ్వా చంటయ్య మంగళహారతులను స్థానిక సిద్ధిపేటవాసులు ఆయా 
పండుగలు, వ్రతాలు, అర్చనలు చేసుకునే వేళ నోరార పాడుకుని భగవదర్చన చేస్తారు. 
తిరునగరి గోపయ్యపంతులు : కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన 
స్వర్గీయ తిరునగరి గోపయ్యపంతులు భజనకీర్తనలు మంగళహారతులు, కొన్ని పద్యాలు, 
పదములు రచించి ముద్రించారు. భక్తిభావబంధురములై సాగే ఆయన కీర్తనలు, 
హారతులు ప్రసిద్ధి పొందినవి. ప్రస్తుతమవి అలభ్యములైనను వీరి కీర్తనలు 
మంగళహారతులు కొన్ని భజనమండలి సభ్యులకు జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. 

యిలా పద సాహిత్యాన్ని సిద్దిపేట జిల్లా ప్రాంత కవులు సుసంపన్నం చేశారు. 
అక్షరార్చనతో భక్తులను సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. 


(111) యక్షగానం 

సమాజంలో చేతివృత్తులవారు, కష్టజీవులు అక్షరాస్యులైన అనుభవజ్ఞులు. 
ఆశువుగా చెప్పగలిగే వరకవులు. తరతరాలుగా అణచివేతకు గురైనవారు స్వర, 
లయ జ్ఞానాన్ని వారి భావుకతకు జోడించి జానపద, దేశీ రచయితలుగా, కవులుగా 
పుట్టుకొచ్చారు. వీరినుండి యక్షగానాలు పుట్టుకొచ్చాయి. వీరిలో చాలామంది ఏ 
గురువువద్ద విద్యనేర్చుకోలేదు. కొందరికి గురువులున్నారు. రామాయణ, భారత, 
భాగవత కథల ఇతివృత్తములను, యితర కథలను ముఖ్యంగా జానపద కథలను 
యక్షగానాలుగా రూపొందించారు. గాన యోగ్యమైన దేశీ సరళికి చెందిన నాటకములే 
యక్షగానాలు. యక్షగాన నాటకాలు పల్లెల్లో పట్నాల్లో జానపదులకు, అక్షరాస్యులకు 
నిరక్షరాస్యులకు రామాయణ భారత భాగవత కథలతోపాటు చారిత్రక, సాంఘిక 
సంఘటనలను, ్రేక్టకులైన ప్రజలకు అందించాయి. ఆనాటి సామాజిక స్థితికి 
దృశ్యరూపం కలిగించాయి. 
1. బెల్లోజు రమణాచార్యులు : 

సిద్దిపేట యక్షగాన కవులలో వందకుపైగా యక్షగానాలు రచించిన వాడు 
బెల్లోజు రమాణాచార్యులు. దుబ్బాక మండలం రామేశునిపల్లె నివాసి ముప్పయిఐదు 
యేళ్ళ వయస్సులో కండ్లు పోయాయి. 1913లో జన్మించాడు. యితని వ్రాయసగాడు 
వెంకటేశంగారు యితని రచనలు 1. శ్రీరాముల కార్తీకవ్రతం, 2. లక్ష్మీ పరిణయం, 
3. సుభద్ర కల్యాణం, 4. గంగాదేవి పరిణయం, ర్‌. గౌరీకల్యాణం ఆనందమయాతి, 


46 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


7. జరాసంధవధ, 8. చంద్రరేఖా పరిణయం, 9. స్తీ సాహసం, 10. రేణుకా 
ఎల్లమ్మ చరిత్ర, 11. దక్షయజ్ఞం, 12. శ్రీభక్తశబరి, 13. పాదుకాపట్టాభిషేకం, 14. 
వనమాలి పరిణయం, 15. శ్రీరామభక్త విజయం మొ॥నవి. జానపద బాణీలు, 
తెలంగాణ బాషా పరిమళాలు ఇతని రచనలకు వన్నె చేకూర్చాయి. 
2. గడ్డం రామదాసు : 

మిరుదొడ్డి గ్రామవాసి. 40 వరకు యక్షగానాలు రాశాడు. ఆశుకవిరత్న 
బిరుదుపొందాడు. యీయన రచనలు గోల్కొండ కవుల సంచికలో ప్రచురింపబడినవి. 
1. కుచేలోపాఖ్యానం, 2. కళింగమర్థన, 3. ప్రభావతి, 4. విప్రనారాయణ, 
ర్‌. దుర్యోధన గర్వాపహరణం, 6. కృష్ణలీలా విలాసం, 7. రాధా మాధవ విలాసం, 
8. వృత్రాసురవధ, 9. కౌసల్య వివాహం, 10. మదాలస, 11. ప్రభావతీ విలాసం 
మొ॥నవి వీరి రచనలు. యీ కవి అచ్చ తెనుగు పదాలు సామాన్యులకు కూడా 
అందనంత లోతైనవి. ఇతనికి “ఆశుకవి రత్న” అనే బిరుదు ఉన్పది. పండిత కవిగా 
గుర్తింపు పొందినాడు. 
8. గాజుల స్వామిదాసు : 

సిద్దిపేట మండలం మిట్టపల్లివాసి. పద్మశాలి 1. స్వరూచోపాఖ్యానం, 
2. బళ్ళాన చరిత్ర యితని రచనలు. గోలకొండ సంచికలో యితని రచనలు 
ప్రచురితములైనవి. యితని రచనలలో కొన్నింటిని జిల్లా వెంకటదాసు (యక్షగానకవి) 
పరిష్కరించారు. 
4. మోర మల్లేశం : 

నంగునూరు మండలం గట్ల మల్యాల స్వగ్రామం. 1. అల్లీరాణి చరిత్ర, 
2. సుజ్ఞాన అమృత సారము యీయన రచనలు. 1943 ప్రాంతంలో జీవించాడు. 
5. వరకవి సిద్దప్ప : 

కోహెడ మండలం శనిగరం దగ్గరి గుండైడ్డిపల్లి స్వగ్రామం. అచలకవి. 
వాస్తు జ్యోతిష పండితుడు. వరసిద్దికవి రామప్పయని సిద్దప్పయని పేరు. సిద్దప్ప 
జ్ఞాన బోధ నాలుగు భాగాలతోపాటు 1. జీవనరేంద్ర, 2. శ్రీ గాంధీమహాత్మ 
యక్షగానాలు రచించాడు. ప్రముఖ పద్యకవి మనిషి జీవితం సంస్మరణ దిశగా సాగాలని 


అభిలషించాడు. 


సిద్దిపేటజిల్లా సంప్రదాయ సాహిత్యం 47 


6. జిల్లా వెంకటదాసు పద్మశాలి : 

వెంకటరావు పేట గ్రామానికి చెందిన తొగుట మండలవాసి. 1. కంసమర్దన, 
2. కీచకవధ, 8. పరశురాము విజయము, 4. జయంత జయపాలము, 5. సుగ్రీవ 
విజయము, 6. చిరుతొండ నాటకం యితని రచనలు. చిరుతొండ నాటకం పెక్కు 
ప్రదర్శనలు పొంది జనాదరణ కలిగిన నాటకంగా ప్రాచుర్యంలో ఉన్నది. 
7. కాలువ బాలయ్య : 

సిద్దిపేటలో భారత్‌నగర్‌ స్వస్థలం. జననం - 1985. యిటీవల మరణించాడు. 
శివభక్త నాట్యమండలి స్థాపకుడు. నటుడు రచనలు 1. భీష్మప్రతిజ్ఞ, 2. శ్రీనివాస 
కల్యాణం, 3. శూర్పనఖ కర్ణనాసికాఛేదనం, 4. నీలకంఠ రుద్రసంభవం, ర్‌. శ్రీకృష్ణ 
మాయలేడి మొదలైనవి ఈయన వ్రాసిన యక్షగానాలు. 
8. బూరెల విఠల్‌రావు : 

సిద్ది పేటజిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపురం వీరి స్వగ్రామం. 
1874-1916 మధ్య జీవించాడు. తల్లిదండ్రులు శామక్క - రామాజీరావులు, భార్య 
లక్ష్మీబాయి. 

రచనలు 1. శ్రీరామవిజయము, 2. గజగౌరీవ్రతం, 3. హేమాంగి విలాసము, 
4. రాజసూయయాగం మొదలైన యక్షగానాలు రచించాడు. 1915లో యితని 
యక్షగానం శ్రీరామవిజయం - చందా నారాయణ శ్రేష్టి గారిచే ప్రచురింపబడింది. 
ధారాశుద్ధి, తెలుగు నుడికారం, పల్లియుల భాష, సామెతలు యితని రచనలకు 
అదనపు ఆకర్షణ. 

తెలంగాణ గ్రామాలలో యక్షగాన రచయితలు మార్గదర్శకులుగా నాటక 
మండలుల ఏర్పాటు జరిగింది. ఫలితంగా నటులు పాత్రలను పోషించి నాటకాలను 
రక్తి కట్టించేవారు. పల్లెల్లో సాంసృతిక చైతన్యంతోపాటు, కళలపట్ల అభిరుచి పెరిగింది. 

సిద్దిపేటకు చెందిన మరోయక్షగాన కవి, సామలేటి లింగమూర్తి. 80 సం.లు 
వయోవృద్దుడు. పదికిపైగా పద్య రచనలుచేశాడు. యయన రాసిన యక్షగానములు 
యివి. 1. వీర సిఫాయి, 2. భక్త మార్మందేయ, 3. శకుంతల, 4. కచదేవయాని, 


48 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


ర్‌. మోహినీ గంధర్వ మొ॥నవి. యిప్పటికి రచనలు చేస్తూ సాహిత్య సమావేశాలకు 
హాజరవుతుంటాడు. 
పంతం యల్లదాసు : 

సిద్దిపేట మండలం - లింగారెడ్డిపల్లి వీరి స్వగ్రామం. 1. సీతాకళ్యాణం, 
2. వసంతసేన, 3. పుష్యవేణీ పరిణయం, 4. కంసమర్థన మొ॥న యక్షగానాలు 
రాశారు. రామంచ దాసరులు వీరి సీతాకళ్యాణంను పలుమార్లు ప్రదర్శించారు. 
1880లో జన్మించిన వీరు 1960 ప్రాంతంలో పరమపదించారు. పరమహంసలీల, 
షోడశ కందార్ధాలు కోలాటం పాటలు వీరి యితర రచనలు. లింగారెడ్డిపల్లి గ్రామ 
నాటక బృందం సభ్యుడు కదుర్ల చిన్నరాజయ్య వీరి నాటకాలలో వివిధ పాత్రలు 
పోషించారు. అనేక దర్వులను, అర్హులను వినిపించారు. 


5. సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 


(0 పాటల పరవళ్ళు 


పనికీ, పాటకు విడదీయరాని బంధం వుంది. 


“పచ్చని పొలాలనడుమ 

పల్లెతల్లులు పాడుతుంటే 

గాజులన్ని నాదమాయెరా 

నా పల్లెపాట నావలాగ సాగిపోయెరా” 


లాంటి పాట శ్రమ సౌందర్యంలోనుంచి పుట్టిందే. లిఖిత సాహిత్యం కంటే ముందు 
జానపదులు ఆలపించిన పాట పుట్టింది. (శమను మరచిపోవటానికి, ఆనందించటానికి 
పాటవొక ఉపకరణం. మౌఖిక సంప్రదాయం నుంచి లిఖిత సంప్రదాయంలోకి పాట 
మారింది. జానపదులపాటలు, యాలలు, వెన్నెల పదములు, జావళీలు, రోకటిపాటలు, 
భక్తిపాటలు ఇంకా ఎన్నెన్నో పాటలు గాయకులను అలరించాయి. 


“సిద్దిపేటా చీరగట్టి 
సిరిసిల్లా రవికెతొడిగి 
నీవెంటానేనొస్తినిరో 
నాముద్దుల మామయ్య!” 


ఎన్సాన్‌పల్లి ప్రభాకర్‌ గానం చేసిన యీపాట స్థానీయతను వొంట 
పట్టించుకున్నది. జిల్లా గ్రామీణ సంస్కృతిని తెలియజేసింది. 


“జాతరంటె జాతర 
పుల్లూరు బండ జాతర” 


పుల్లూరు బండ ప్రాశస్యాన్ని వివరించింది. దీన్ని ఐతా చంద్రయ్య రాశారు. 


50 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


ప్రముఖకవి నందిని సిద్దారెడ్డి మరసం వ్యవస్థాపక అధ్యక్షులుగా మద్యపాన 
వ్యతిరేక ఉద్యమ సందర్భంలో గెలిచితీరాలి మనం”) పాటల సంపుటి తెచ్చారు. 


- “బీడీలు చేసేటి చెల్లెమ్మా 
నువ్వు బిరాన నిద్దుర లేవమ్మా” 


- “లెండిలెండిలెండి లెండిరా 
సారవొద్దని పోరు జేయరండిరా” 


- “తవ్వెడొడ్ల మూడు సోళ్ళ కైకిలాయెనేపిల్లా-కైకిలాయెనే 
తాగుడింట్ల పీనుగెళ్ల తప్పదాయెనే -అప్పులకుప్పలాయెనే” 


వంటి పాటలు మధ్యపాన వ్యతిరేక ఉద్యమంలో ఊరూరా తిరిగి ప్రజలను 
చైతన్యవంతం చేయటంలో తోడ్పడ్డాయి. తెలంగాణ ఉద్యమానికి, అస్తిత్వానికి పతాకగా 
నిలిచిన పాట నాగేటిచాళ్ళల్ల నా తెలంగాణ. వీరులకు జోహార్‌ అమరులకు జోహార్‌, 
మంజీర రచయితల సంఘంమాది లాంటి పాటలు తెలంగాణ స్థానీయతను 
బతుకుపోరును, ఉద్యమశీలతను ప్రతిబింబించాయి. తెలంగాణ సంస్కృతిని 
బతుకునేపథ్యాన్ని వివరించే తీరులో “నాగేటి చాళ్ళల నా తెలంగాణ” 
మకుటాయమానంగా నిలిచింది. “వీరతెలంగాణ” సినిమాలో నంది అవార్డుకు 
ఎంపికైంది. సిధారెడ్డి 40కిపైగా పాటలు రాశారు. 'జై బోలో తెలంగాణిలో “ఒక 
పువ్వు-ఒకనవ్వు” అన్నది (ప్రేమికులపాట. సిధారెడ్డి దాన్ని అద్భుతంగా రాశారు. 
బంతిపూల కచ్చురం, గోగుపూల గున్నాలు వంటి పదాలు కట్టి పడేస్తాయి. 
1986లో మంజీరా రచయితల సంఘం ఏర్పడిన తర్వాత “తెలంగాణ” 
ఉద్యమ పాటల సంకలనం (ప్రచురించింది. తెలంగాణ ఉద్యమానికి పాటను 
అందించిన మరోకవి దాసరాజు రామారావు. దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి 


గ్రామవాసి. 


“గళమెత్తి పాడుతున్న గాయపడ్డ తెలంగాణ 
గావరైన తెలంగాణ ఆగమైన తెలంగాణ 
హక్కులకై పోరాడుతున్నదో మన తెలంగాణ” 
అంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటాడు” “అంగడిలో ఆగమైన అవ్వలాగ 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 51 


ఉన్నవే” వీరులగన్న విప్లవ తల్లిరా' లాంటి పాటలు ఉద్యమ చైతన్యాన్ని రగిలించాయి. 
దగాపడ్డ తెలంగాణ బతుకులు మారడానికి దండు కట్టాల్సిన అవసరాన్ని 
మాదరబోయిన సత్తయ్య తన పాటల ద్వారా వివరించారు. బండారు నర్సింలు 
తెలంగాణ బతుకు బాధలను తనపాటల ద్వారా వివరించారు. ప్రజాస్వామ్య తెలంగాణ 
సాధన కోసం “ఆజాద్‌ పాటలు రాశారు. 
వేలకొద్ది బతుకు పాటలు రాసి తెలంగాణ ఉద్యమ పాటకు పట్టం 
గట్టిన సహజకవి అందెశ్రీ. మద్దూరు మండలం చేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ 
రాసిన అద్భుతమైన గీతం ఇది. 


“జయజయహే తెలంగాణ జననీ జయకేతనం 
ముక్కోటి దేవతలు వొక్నటైన చేతనం 
తరతరాల చరితగల తల్లీనీరాజనం” 


పాట ప్రతి పాఠశాలలో ప్రార్థనాగీతమైంది. ఉద్యమానికి గొంతుకైంది. “మాయమై 
పోతున్నడమ్మా మనిషన్నవాడూ” కదిలించే పాట. “నాపల్లె పాలవెల్లి-నవ్వుల్లో నాగమల్లీ” 
అన్న పాట అద్భుతమైన పల్లెపాటల సంస్కృతిని వూరు జీవితాన్ని దృశ్యీకరించింది. 
తెలంగాణ రథసారథి మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు గొప్ప 
సాహితీవేత్త. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై అపారమైన పట్టువున్న అధ్యయనశీలి. 
ఆయన కూడా తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను వివరించే అనేక పాటలు రచించారు. 
“విజయవాడ సెంటర్లో -సెంటునిన్ను అడిగితినా” “గడబిడజేస్తుండ్రో” వంటి 
పాటలు “జై బోలో తెలంగాణ సినిమాలో దర్శకులు శంకర్‌ వాడుకున్నారు. ప్రజల 
బాణీలో సూటిగా పాటను హత్తుకునేలా ఆవిష్కరించటం కేసిఆర్‌ ప్రత్యేకత. 
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ ఉపన్యాసాలనూ ఆయనలేని 
ఉద్యమాన్ని వూహించటం కష్టం. మాన్యులు కే.సి.ఆర్‌. తోడుగా ఆచార్య జయశంకర్‌ 
ఉద్యమాన్నీ ముందుకు నడిపారు. తెలంగాణ ఉద్యమానికి పాటై నిలిచిన దేశపతి 
శ్రీనివాస్‌, ఆచార్య జయశంకర్‌ మీద రాసినపాట ప్రజలను ఆకట్టుకున్నది. 


52 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


“తెలంగాణ చెరువుతీరు - జయశంకరుసారు 
అలుగుదుంకి పారు పదునైన మాటజోరు 
పాలువోసుకున్న పజ్జొన్న కంకులల్ల 

పైకిపైకి ఎగిరే ఆపాలపిట్టలల్ల 

మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు” 


అన్నపాట ఆచార్య జయశంకర్‌ వ్యక్తిత్వాన్ని - ఉద్యమశీలతను - మాటతీరును, 
ఆశయ సిద్ధికోసం పడిన తపనను తెలియజేస్తుంది. ఇట్లా దేశపతి తెలంగాణ అస్తిత్వ 
నేపద్యంలో పదులసంఖ్యలో పాటలు రాశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 
ఆయన రాసిన “గీతం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది ఆయన ప్రతిభకు 
సంకేతం. రసమయి బాలకిషన్‌ పాట కే.సి.యార్‌ మాట రెండూ చాలు ఆ సభ 
దిగ్విజయం! జానపద బాణీలో తనదైన ముద్రతో రసమయి బాలకిషన్‌ వందల 
కొలది పాటలు రాసి సి.డి.లు తీసి, తెలంగాణ ఆవశ్యకతను తెలియజేశారు. బాలకిషన్‌ 
నిర్వహించిన తెలంగాణ ధూంధాం” ప్రజలను చైతన్యోన్ముఖులను చేసింది. 

తెలంగాణ ఉద్యమ కాలంలో తన పాటలతో ముందుకు వచ్చిన కవి గాయకులు 
భీమసేన, భౌగోళిక తెలంగాణ కాదు బహుజన తెలంగాణ కావాలని తన పాటలద్వారా 
ప్రజల్ని చైతన్యం చేశాడు. 


“నా తెలంగాణ పల్లెను సూడమ్మా 


నా తెలంగాణ తల్లిని సూడయ్య” 


అంటూ ముందుకు సాగుతున్న కవిగాయకులు భీమసేన. దళిత నేపధ్యం కలిగిన 
మరెన్నో పాటలతో ఉద్యమానికి బాసటగా నిల్పారు. పాటకు ప్రాణంపోసే కవి 
చీకోటినర్సింలు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, మిషన్‌ కాకతీయ, 
మిషన్‌ భగీరథలపై పాటలు రచించి ప్రజల్లోకి వెళ్ళుతున్నకవి. పథకాలపై అవగాహన 
కలిగిస్తున్నాడు. కవిత్వం ఎంత హృద్యంగా రాస్తాడో పాటను అంతే పదునుతో రాస్తాడు. 
గీతాలాపన చేస్తాడు, నటిస్తాడు. రంగుల కుంచెతో బొమ్మలకు ప్రాణంపోసే బహుముఖ 
ప్రజ్ఞాశాలి తైదల అంజయ్య, మిషన్‌ కాకతీయకు ఆలంబనగా రాసిన ఆయనపాట. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 53 


“వానకు దోసిళ్ళు పట్టాలే 

మన వాగు వంకలు నిండి పారాలే 
వూరూర సెరువులు నిండాలే 

అవి వూటసెలిమెలయ్యివూరాలే” 


ఈ పాటకు చిత్రీకరణ చేసి నాయకుడిగా యితర బృంద నటులతో నటించి ప్రచారం 
చేశాడు. 'సెమటసుక్కలు” అనే పాటల పుస్తకం వెలువరించి శ్రామికుల శ్రమ 
సౌందర్యాన్ని కడగండ్లను కీర్తించిన గేయకవి. 'అకరాయి ఆయన వృత్తిరీత్యా ఉ 
పాధ్యాయులు. తెలుగు పండితులు కొమ్ము బద్దిరాజు “పాటల గొంతుకి ను 
వెలువరించారు. తెలంగాణ బతుకు మూలాలను స్పృశించిన పాటలవి. 
వి.వి.కన్నా రచయిత, గాయకుడు. తన బృందంతో వూరూరు తిరిగి ప్రజలను 

చైతన్యంవంతం చేశాడు. 

“అవనిపైన వొక స్వర్గం 

అందాలు వొలికేటి నగరం 

నా సిద్దిపేట జిల్లా యిది 

ఉద్యమాల ఖిల్లా” 


అంటూ వీరభైరాన్‌ పల్లి త్యాగాలను తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఎందరో 
వీరుల త్యాగ నిరతిని కొని యాడింది. మావూరి బతుకమ్మ, తెలంగాణ బతుకు 
చిత్రం “ఆడియో సి.డి.లు రూపొందించారు. 

కళాంజలి రాజేష్‌ అంబేద్కర్‌ జీవితచరిత్రను ఆడియో సి. డి.గా రూపొందించారు. 
సిద్దిపేట కళాశాల విద్యార్థి దరువు ఎల్లయ్య ఉస్మానియావిశ్వవిద్యాలయంలో 
చదువుతున్న సందర్భంలో రాసిన యీ పాట స్వయంగా పాడి వినిపించారు. 


“వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం 
పాదాలకు 

మా త్యాగధనులారా మరచి పోము మిమ్ము 

గుందెల్లో గుడి కడతం 

పోరుదండం పెడతం” ॥వీరులారా॥ 


అనే పాట అమరుల త్యాగనిరతిని స్తుతించింది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున 
ఎగిసింది. 


54 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


తెలంగాణ భావ జాలంతో మద్దెల నర్సింలు, ప్రభుదాస్‌, ముక్కెర సంపత్‌, 
పరమేశ, గడిపె రవీందర్‌, త్రిశేఖర్‌, ఎనగందుల భాస్మర్‌ ఇంకా ఎంతో మంది పేరు 
తెలియని గాయకులు తమ గానంతో ఉద్యమాన్ని ముందుకు నడిపి, తెలంగాణ రాష్ట్ర 
ఆవిర్భావానికి తమ వంతుగా గొంతు గలిపి, రాష్ట్ర సాధనలో భాగస్వాములైనారు. 
తెలంగాణ బతుకుపాటను సుసంపన్నం చేశారు. 

సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయుడు స్వరసాధన సంస్థ వ్యవస్థాపకులు దేశపతి 
శ్రీనివాస శర్మ సంగీత వాయిద్యాల పరిచయంతో పాటు సాహిత్యం తెలిసిన పండితుడు. 
ఈయన 'స్వరసంగమం' పేరిట విద్యార్థి గీతాలను ప్రచురించారు. సుమారు 20 
వరకు పాటలు ఇందులో ఉన్నాయి. గురువు మీద రాసిన పాట 1) చీకటిలో చంద్ర 
దీపం మాగురువు-వెలుతురులో సూర్యబింబం, 2) తెలుగు పాపలం - రేపటి వెలుగు 
రేకలం వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. 

తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాట బావుటాయై ఎగసింది. తెలంగాణ 
సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసింది. 

తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే, 
పూలను ప్రేమించే అద్భుతమైన పండగ. మహాలయ అమావాస్య, బొడ్డెమ్మ మొదలుకొని 
(దుర్గాష్టమి వరకు) సద్దుల బతుకమ్మ వరకు యీ పండుగను గొప్పగా జరుపుకుంటారు. 
జిల్లాలో యీ పండుగకు సంబంధించి అనేక బతుకమ్మ పాటలు ప్రాచుర్యంలో 
ఉన్నాయి. 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో “బతుకమ్మ” ప్రాముఖ్యతను శిఖరాయ 
మానంగా చెప్పుకోవచ్చు. అనేక మంది రచయితలు, రచయిత్రులు బతుకమ్మ పాటల్ని 
సంకలనాలుగా తీసుకొచ్చారు. గుమ్మన్నగారి (వేలేటి) బాలసరస్వతి, సామ సువర్ణాదేవి, 
విజయ, అనూరాధ, నిర్మల, ఎడ్ల లక్ష్మి వంటి కవయికత్రులు బతుకమ్మ పాటల్ని 
సేకరించి పుస్తకాలుగా తెచ్చారు. కటుకోజ్వల లాల్‌ బహద్దూర్‌ శాస్తి చౌడారం 
గ్రామవాసి. తెలంగాణ బతుకమ్మపాట పుస్తకాన్ని రచించారు. మద్దూరు (చేర్యాల), 
ప్రాంతానికి చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తాటికొండ విష్ణుమూర్తి బతుకమ్మ 
పాటలపై పరిశోధన చేశారు. వివిధ రకాల పాటల్ని పండుగ పుట్టుపూర్వోత్తరాలను 
పరిశీలించి విశ్లేషించారు. 

చేర్యాలకు చెందిన ఉపాధ్యాయుడు మంగళగిరి రామచంద్రమూర్తి మలిదశ 
తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ 14 పాటలతో “వాడని పుష్పాలు” 
సిద్దిపేటజిల్లా అధునిక సాహిత్యం 55 


రాశారు. 'పుష్పసమ్మేళనం, యీ పండుగవేళ, పుష్పవిలాసం, ఎంగిలిపూలు వంటి 
బతుకమ్మ పాటల సంపుటాలను సమకూర్చారు. 

సిద్దిపేటకు చెందిన ఫసియెద్దీన్‌ తెలంగాణ పాటలు రాయగా - వంగా 
గాలిరెడ్డి నానోట తెలంగాణ పాటి అందించారు. తడ్మపల్లి త్రిశేఖర్‌ ‘తెలంగాణ 
పాటలు రచించారు. ఇవన్నీ తెలంగాణ ఘన సంస్కృతిని చాటి చెప్పే రచనలు. 


(షు గేయ కావ్యాలు 


గేయ కవిత్వం రాసిన వారు అనేకులు వున్నా అజ్ఞాతంలోనే వుండిపోయి 
వుంటారు. వారు (ప్రచారంలోకి రాకపోవటానికి కారణాలు చాలానే వుంటాయి. 
వ్యక్తిగతంగా ప్రచారానికి యిష్టపడకపోవటం. ఆర్థిక లేమి కారణాలు రచనలు ప్రచురణ 
పొందకపోవటం వంటివి కూడా కొన్ని కారణాలు. ప్రాచుర్యం పొందిన కొందరు 
గేయకవులలో మొదటగా విధుమౌళిశాస్త్రిని చెప్పుకోవాలి. 

గజ్వేల్‌ ప్రాంతానికి చెందిన రుక్మాభట్ల విధుమౌళి శాస్తి, తందనాన 
రామాయణాన్ని రచించారు. తెలంగాణ ప్రజల నోళ్ళల్లో నానిన యీ రామకథా 
వైభవం పండిత పామరుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రజాదరణ పొంది భక్తి 
సాంస్కృతిక చైతన్యాన్ని పాదుకొల్పింది. అనేక ముద్రణలు పొందింది. ప్రజల 
నాలుకలపై నర్తించింది. 

సిద్దిపేట వాస్తవ్యులు రుక్మాభట్ల నరసింహస్వామి 'రామలీలి గేయ రామాయణం 
వూరూరా దేవాలయాలలో మార్మోగుతుంది. 


“రామలీలలు వినుము బాలామణీ 
రంజిల్లు హృదయమ్ము కాత్యాయనీ” 


అంటూ సాగిపోయే బాణీతో ఆ పాత మధురమై సరళ సుందరంగా ఉన్నది. సి.డి.ల 
రూపంలో ఆల్బమ్‌లు ఆడియో, వీడియో రూపంలో లభ్యమౌతున్నది. ఆధ్యాత్మిక 
భావపరంపరను చాటుతున్నది. ఆయన విధుమౌళిశాస్త్రి వారసులు. చెవులకింపైన 
బాణీలో రచయిత పాడి వినిపించటం కుటుంబసభ్యులందరు గాయకులు కావటం 
ప్రత్యేకతలు. 


56 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


విద్వతృవి, కవికోకిల- వేముగంటి నరసింహాచార్యులు రచించిన “మంజీర 
నాదాలు” అద్భుతమైన గేయకావ్యం. నదిపేరేగాక కాలి అందెను సూచించేపదం 
భిన్న రుతువుల్లో మంజీరా నది గతులను, నది వర్ణనను, వెన్నెలలో, వేసవిలో, 
వానలో, ప్రకృతిలో మంజీరా మానసిక స్థితులను ఆంగిక సంగతులను కవి 
లయాన్వితంగా వివరించాడు. 


“శ్రీ సుమాలించు మంజీరా నదీ మణీ! 
పీయూష సదృశ పానీయధృత సారణీ!” 
ప్రారంభంలోనే ప్రొఢమైన ఎత్తుగడతో సాగిన “మంజీర నాదాలు నాదహృదయుల 
ఆమోదం పొందింది. 
ప్రసిద్ధ సాహితీమూర్తి స్వర్గీయ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ కుమార్తె 
వేలేటి బాలసరస్వతి పలు గేయాలు రచించారు. కృష్ణశాస్త్రి, సినారెల శైలిని గుర్తుకు 
తెచ్చే ఈ గేయాలు “ఊహా సౌదామిని” పేరుతో గత ఏడాది ప్రచురించబడ్డాయి. 
చేర్యాల మండలం దొమ్మాట గ్రామానికి చెందిన కర్మమహేందర్‌రెడ్డి వివిధ 
సామాజికాంశాల ఆధారంగా, మూడు గేయ సంపుటాలు ప్రచురించారు. వసంతగానం 
(2003) అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర (ేయకవిత). విశ్వమానవ మాతశ్రీ (ేయకవిత) 
అలతి అలతి పదాలతో చదువరులను ఆకట్టుకునేలా రచించారు. 
ప్రముఖకవి గన్ను కృష్ణమూర్తి “ఈ మట్టీ నన్ను వెళ్ళనీదు” గేయకావ్యాన్ని 
రచించారు. దాశరథుల బాలయ్య గేయ కవిత్వంలో పలు రచనల్ని చేశారు. 


(1) వచన కవిత్వ పరిమళం 


తెలంగాణలో ప్రఖ్యాతకవిగా పేరొందిన వేముగంటి నరసింహాచార్యులు 
పద్యవిద్యలో పరిణతి చెందిన కవి మాత్రమే కాదు విమర్శ, సమీక్ష వ్యాసం, గేయ, 
వచన కవిత్వాన్ని కూడా సృజించారు. 1952లో హిరోషిమా - నాగసాకిపై బాంబు 
దాడులు చేసిన అమెరికా దౌష్ట్యాన్ని ఖండిస్తూ - స్పందిస్తూ వచన కవితరాశారు. 
సాహితీ వికాస మండలి వ్యవస్థాపకులుగా యువకవులతో 'చైతన్యకేతనం” అనే వచన 
కవితా సంకలనం తెచ్చారు. బుద్దిపడగకు చెందిన పన్యాల నారాయణరెడ్డి తొలితరం 
వచనకవి. యీయన ప్రధానంగా అధిక్షేప కవిత్వాన్ని రచించారు. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 57 


సిద్దిపేటకు చెందిన స్వర్గీయ ముదిగొండ ఈశ్వర చరణ్‌ వచన కవిత్వంలో 
కూడా పేరుతెచ్చుకున్నారు. 'వెలుతురు” పేరుతో వచన కవిత్వం రాశారు. 


“వసంత నిశలలో వెన్నెలసౌరుల్లో 
విరుల పరిమళాలలో నన్నునేనుమరచినపుడు 
నాలోపలి దానవత వికటంగా నవ్వితే నేనేం చేయాలి” 


ఈశ్వర చరణ్‌లో కొంత తిలక్‌ అనుభూతి వాద కవిత్వ లక్షణాలు కన్పించినా 
కవితా నిర్మాణం పట్ల మెళుకువ వున్న కవిగానూ కన్పిస్తాడు. వచన కవిత్వమే 
తన ఉద్యమంగా, వూపిరిగా, ఉద్వేగంతో సంప్రదాయంలో ఆధునికతను; ఆధునికతలో 
సంప్రదాయాన్ని జోడించి కవితాసృజన చేసిన కవి, స్వర్గీయ కనపర్తి రామచంద్రా 
చార్యులు. నగరంలో వెన్నెల, చినుకులు, హృదయం, అక్షర శిల్పాలు మొదలుకొని 
నలభైవరకు వచన కవితా సంపుటాలు ప్రచురించారు. "కాదేదీ కవితకనర్హం” అన్న 
రీతిలో ఆయన తీసుకోని వస్తువు కవిత్వంలో కన్పించదు. 

“ఇవ్వేళ తువ్వాల గూర్చి” కవితలో - 


“పేగు తెంపుకున్న వాళ్ల కన్నా 

అంచులు చినిగిన ఈ పేగే మిన్న! 

See పచ్చిబాలెంతరాలు యీ తువ్వాల 

దాని దేహంలోని ప్రతిభాగంలో “ఆర్ధ భావమే ప్రవహిస్తుంది” 


గుండెకు హత్తుకునే శైలితో రసరమ్యంగా కవితా నిర్మాణం చేయగలిగిన 
ప్రముఖ కవి కనపర్తి. అక్షరాలతో ఆడుకుంటూ మెరుపులు సృష్టిస్తాడు. కవిత్వమే 
శ్వాసగా, ధ్యాసగా బతికిన ఈ కవి నలభై వరకు వచన కవితా సంపుటాలు 
ప్రచురించాడు. చిత్ర కవిత్వం తాలూకు ఛాయలు యీతని కవిత్వంలో కన్పిస్తాయి. 

దుబ్బాక మండలం పెద్దచీకోడుకు చెందిన ఉపాధ్యాయుడు కొండపాక 
రంగాచార్యులు “భావవల్లరి” పేరుతో వచన కవిత్వం రాశారు. భగవద్గీత ప్రభావంతో, 
ఆధ్యాత్మిక భావనలతో రచన సరళ సుందరంగా సాగింది. ఐతా చంద్రయ్య అనేక 
వచన కవితా సంపుటాలు ప్రచురించారు. సంక్రాంతి (1988), ప్రణవనాదం (1994), 
మానససరోవరం (2008), త్రిశూలం వీటిలో ముఖ్యమైనవి. జాతీయ భావప్రేరకమైన 
రచనలతో పాటు మానవీయకోణం, సంప్రదాయం ఈయన కవితల్లో తొణికిస 


లాడుతాయి. 


58 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


అష్టమ సముద్రం కవితలో- 


“అష్టకష్టాలలో ఆసరాగా నిలిచేది 
బండగుండెల్ని కదిలించేది దాని స్నేహ వీచికలే 
నన్నడిగితే మనసున్న ప్రతిమనిషి అష్టమసముద్రమే” 


అని మనిషి కుండాల్సిన మానవత్వాన్ని గుర్తుకు తెస్తాడు. కవి అనే పేరుతో కవిత్వం 
రాశారు - కవి లక్షణాలను కవితలో వివరించారు. ఉమాపతి రామేశ్వరశర్మ, రామగిరి 
గణేశ్వర శర్మలు కొన్ని వచన కవితలు రాశారు. (శివవాణి, ముందుచూపు) కవిత్వంలో 
ఆధ్యాత్మికత, తర్మం గోచరిస్తాయి. 1987లో విఠాల శ్రీకాంతశర్శ, హరినాథశర్మ, 
గౌరీభట్ల నరిసింహశర్మలు “చైతన్య విహంగం” పేరిట కవిత్వం రాశారు. ప్రముఖ 
చిత్రకారుడు కాపు రాజయ్య వివిధ సామాజికాంశాలతో 'కుంచెపదాలు రాశారు. 

శతకకర్త, పద్యకవి దాశరథుల బాలయ్య వచన కవిత్వం కూడా రాశారు. 
“అశ్రుఖద్దం” పేరుతో వచన కవితాసంపుటిని ప్రచురించారు. జాతీయత, భక్తిభావ 
సంప్రదాయం ఈయన రచనల్లో కన్పిస్తాయి. 


“నువ్వు కన్నీరు కార్చలేదంటే 
నువ్వు మనిషివి కాదన్నమాట 
నువ్వుకన్నీటి పాటలు రాయలేదంటే 
నువ్వు కవివి కాదన్నమాట” 


అర్ధత జాలిలేని హృదయం మనిషితనం కాదని కవిఅయిన వాడు సంఘటనలకు 
కదిలిపోవాలని అంటాడు బాలయ్య. 

1986 ప్రాంతంలో ఉమ్మడి మెదకు జిల్లాలోని కవులను ఏకత్రితం చేసి 
ప్రగతిశీల భావాలతో, ఉద్యమాలతో మమేకమైన ఎందరో రచయితలను సృజన 
కారులను ఒక్కచోటికి తెచ్చి భావజాల నిర్మాణం చేసిన సంస్థ మంజీరా రచయితల 
సంఘం “మరసం”, సంఘంనీడలో ఎంతోమంది కవులుగా రచయితలుగా పురుడు 
పోసుకున్నారు. దీని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి. 

మరసం ఏర్పాటుకు ముందు చిన్నకోడూరుకు చెందిన భగవంతరెడ్డి, సరిపల్లి 
కృష్ణారెడ్డి, నందిని సిధారెడ్డి, పాషా కొత్త గొంతుల్లో విప్లవకవిత్వాన్ని నినదించారు. 
గులాబీల మల్లారెడ్డి ప్రేరణతో 1974లో నవసాహితీ సంస్థ ఏర్పడింది. కందుకూరి 


థి 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 59 


శ్రీరాములు కర్ణాల బాలరాజు, సిధారెడ్డి 'దివిటి” పేరుతో కవితాసంకలనం 
ప్రచురించారు. ఇది సాహిత్యంలోనే మొట్టమొదటి తెలుగు మినీకవితా సంకలనం. 

ఉద్యమంలో గొంతు కలిపిన కె. అంజయ్య 'వైతన్య సాహితీ” సంస్థను ఏర్పాటు 
చేసి గీతాయుధంి (1982) ప్రచురించాడు. మంజీరా రచయితల సంఘం ఆవిర్భావ 
సభలో మహమూద్‌ పాషా “ఉనికి” కవితా సంపుటి ఆవిష్మరించబడింది. రేపటి కవిగా 
కొనియాడబడిన పాషా మధ్యలో కొంత విరామం తీసుకున్నా తెలంగాణ మలిదశ ఉ 
ద్యమం నుంచి కవిత్వంలో పుంజుకొని “ఉనికి” ని చాటుకుంటున్నారు. 

మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి 
తెరవే, తెరసం సంస్థలను ఏర్పరచి ఉద్యమకాలంలో కవులందరిని కలుపుకొని 6 
ద్యమ చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ జీవితంలో అనేక పార్వ్వాలను సాహిత్యంలోకి 
తేవటంలో తన వంతు కృషిని కొనసాగించారు. భూమిస్వప్నం (1987), సంభాషణ 
(1991), ప్రాణహిత (1995), ఒక బాధగాదు (2001), నదిపుట్టువడి (2007), 
ఇక్కడి చెట్లగాలి (2014), ప్రచురించారు. ఇగురం, ఆవర్తనం, వ్యాస సంపుటాలు 
(2011); నాగేటి చాళ్ళల్ల (2011), గెలిసితీరాలి మనం (1992) పాటల సంపుటాలు 
తెచ్చారు. ప్రజలగుండెల్లోకి దూసుకెళ్ళేటట్లు రాయడం సిధారెడ్డి ప్రత్యేకత. అత్యుత్తమ 
కవితాభివ్యక్తి, తెలంగాణ జీవభాషను కవిత్వంలో వాడుకోవటం, తెలంగాణ భావనను 
ప్రజల్లో వ్యాప్తి చేయడానికి తెరవే, తెరసం సంస్థలను చురుగ్గా క్రియాశీలంగా నడిపారు 
సిధారెడ్డి. “కవిత్వమంటే వేడుక కాదు గాయాల గొంతుక” అని నినదించిన కవి 
సిధారెడ్డిగారు జీవిత వాస్తవికత చూడాలంటే గల్లీలలో సందులలో చూడాలంటారు. 
కవిత్వంలో “పిక్చరైజేషన్‌” (దృశ్యీకరణ) ఆయన శైలిగా కన్పిస్తుంది. ఎంతో చరిత్ర 
కలిగిన తెలంగాణలో ధిక్కారస్వరం, లౌక్యం లేని స్వచ్చత నందిని సిధారెడ్డి కవిత్వ 
స్వభావాలు. నందిని సిధారెడ్డి సామాన్యమైన మనిషిగా, బహుముఖ ప్రజ్ఞావంతుడిగా, 
కవిగా కలగన్నాడు. తెలంగాణ ఆవిర్భావ కల నెరవేర్చుకున్నాడు ఎన్నిసభలు, ఎన్ని 
సంస్థలు, సమావేశాలు, ఎంత సాహిత్య సృజన, చర్చలు, వీటన్నింటిని సమన్వయం 
చేసుకుంటూ ముందుకు సాగటమే. 


“మీకే ఉంటాయా కలలు 
మీకే ఉండాల్నా కలలు 
నదులు ఇంటిచుట్టూ తిప్పుకొని 


60 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


నక్షత్రాలు దూసుకుంటారు 
ఎవరేమనుకున్నా 

నాకు వొక కలవొస్తంది 

నేల నిద్ర లేచినట్టు 

అలుకు బోనం చేసి మొలక చల్లినట్టు 
అవి మొలిచిసేనైవూగినట్టు 
ఎవరేమనుకున్నా 


నాకు నా కలలు వొస్తాయి-” 


అంటారు సిధారెడ్డి. ఇది ఎంత అద్భుతమైన కల. నాలుగు కోట్లమంది తెలంగాణ 
ప్రజల కలల్ని సాకారం చేసే కలలుగన్నాడు. భూమిస్వప్నం నుండి ఇక్కడి చెట్లగాలి 
వరకు ఆయన కవిత్వ అభివ్యక్తిని పరిశీలిస్తే క్రమానుగతమైన నేటికాలానికి అవసరమైన 
శిల్ప, రూప రహస్యాల్ని యెరిగిన కవిగా పరిణామం చెందినట్టు స్పష్టపడుతుంది. 
క్లిష్టత నుండి సరళతవైపు ఆయనకవిత పయనించింది. అప్పట్లో భూమిస్వప్నం 
వెనకమాటలో కె. శివారెడ్డి, “సిధారెడ్డి యేపాటి కవో రాబోయే దశాబ్దం నిర్ణయిస్తుంది” 
అన్నారు ఆమాట నిజమైంది. 
సాహిత్య సంస్థలను స్థాపించి, వాటిని నడపటంలో విశేష అనుభవమున్న 
సిధారెడ్డి, కవులను, రచయితలను సమన్వయ పరుస్తూ తెలంగాణ సాహిత్యాన్ని 
సుసంపన్నం చేసే కలకూడా నిజమౌతుంది. 
సిద్దిపేట కవి మహమూద్‌ పాషా ఉనికి కవితా సంపుటి ప్రచురించారు. 


“గుడిసెలు సమాధులుకావు 
చైతన్య వాటికలు 
పోరాట కేంద్రాలు” 


నిరుపేదలు నివసించే గుడిసెలను పోరాట కేంద్రాలుగా చూశాడు. ఆకలివున్న చోట 
పోరాటం తప్పదన్నాడు. మలిదశ ఉద్యమంలో ఫు 


“వట్టిపోయిన బతుకునీది 
నోటికందని మెతుకునీది 


అమ్మా నా తెలంగాణ” 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 61 


అంటూ తెలంగాణ స్థితి గతులను దృశ్యమానం చేశాడు. 

మరసం కవుల్లోని మరొక ప్రగతిశీల కవి కందుకూరి శ్రీరాములు. వయోలిన్‌ 
రాగమో వసంతమేఘమో (1993), సందర్భం (2001), కవ్వం (2002), దహన 
కావ్యం (2003), పీఠభూమి (2005), వెన్నెల బలపం (2008), రావురూకుల 
(2009), తెలంగాణరథం (2013), అలుకుపిడుచ (2017) కవితా సంపుటాలు 
(ప్రచురించాడు. 

కందుకూరి శ్రీరాములు కవిత్వంలో నిజాయితీ, నిరాడంబరత, పల్లెతనం, 
కన్పిస్తాయి. కవితానిర్మాణం సరళంగా ఉంటుంది. ఆకట్టుకునే శైలీవిన్యాసం ఆయన 
సొంతం. 


“పాపికొండలు ఒళ్లో వున్న గోదావరి 

మీకు నీళ్ళు దానం చేస్తే 

ఇర్మోదుపక్కన -వున్నగుట్టలు 

మాకు రాళ్ళు దానం చేస్తున్నయి 

మీది నీళ్ళబతుకు-మాది రాళ్ళబతుకు” 
నదులు నీళ్ళు పంటలతో వాళ్ళ బతుకులు కళకళలాడితే - తెలంగాణ బతుకుల్లో 
రాళ్ళె”"మిగిలాయని కవి ఆవేదన చెందుతాడు. అత్యంత నిరసన ప్రదర్శించే గొంతు 
అలాజిపూర్‌ కిషన్‌ది. 1996లో “వడిసెలిను ప్రచురించాడు. నిర్మొహమాటం. 
సూటితనం సంభాషణశైలి ఇతని స్వంతం 


కలంపేరు ఆవాజ్‌, ఒకసారి చదవటంతోనే గుండెనుపిండే కవి కిషన్‌. “మేం 

చావాలో బతుకాలో మీరే చెప్పండి” టార్చర్‌, ఘోస, కవితలు ఉన్నతమైనవి. చదివింది 
తక్కువే. మమేకత ఎక్కువ. 

“ఇది దేశమే అయితే 

మా దేశం అవునోకాదో చెప్పండి 

మా వూరికి బస్సెప్పుడొస్తదో అడగం 

నల్లెప్పుడొస్తదో అడుగం 

వ్యానెప్పుడొస్తదో చెప్పండి”. 


62 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


బాకువలె సూటిగా దూసుకుపోయే కవిత్వ చిరునామా కిషన్‌. 
“ఖడ్గాన్ని మోసుకొస్తున్నాను 
మీకోసం ఖడ్గాన్ని మోసుకొస్తున్నాను 
ఖడ్గం పట్టే దగ్గరే నవ్వునాకు దూరమయింది 
ఎప్పుడైనా ఖడ్గం పట్టే దగ్గరే మనం ఏకమయ్యేది” 
అంటూ వ్యవస్థ పట్ల నిరసన తెలియజేస్తాడు. 


“వీరులత్యాగాల జెండా ఎత్తుకోవాలె 
అడవి నుంచి పిడికెడు మట్టి దెచ్చి వూరుమీద సల్లాలె” 


అని తీవ్రస్వరంతో నినదిస్తాడు అలాజ్‌పూర్‌ కిషన్‌.. 

దుబ్బాక మండలం థధర్మాజీపేటకు చెందిన కవి ఐలేనిగిరి. 1996లో “నెమలి 
కన్ను” (ప్రచురించాడు. బాల్యంలోని ఆరాటంలాగే బతుకంతా మానవ 
సంబంధాలకోనం వెతుకుతున్న కవి ఐలేనిగిరి. కరిగిపోయిన రైతుకలలు, 
బాలకార్మికులు, వృద్దుల దీనస్థితి, జర్నలిస్టుల వెతలు, బాలల మానసిక ప్రపంచం, 
అడవిలో మోసపోయిన ఆదిమ తెగల బతుకు పోరాటం ఆయన కవిత్వంలో 
ప్రతిబింబిస్తాయి. 


“జీవితాన్ని గెల్చుకుంటున్న ఆనందాన్ని 

మరోసారి త్యాగం చేయటానికి 

ఇప్పుడు నెమళ్ళు సిద్ధంగా లేవు” 
నెమళ్ళు జీవితాన్ని గెల్బుకుని పాములను వేటాడే సందర్భాన్ని ఆదిమవాసుల సంపదను 
దోచుకునే దళారీ వ్యవస్థను నిరసిస్తాడు. ఈయన రాసిన వృద్దాప్యపు బాల్యం కవిత 
జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికై 18 భాషల్లోకి అనూదితమైంది. 


“ఆ కళ్ళను వెలిగించటానికి చమురక్కరలేదు 

పెదాల్నిండా చిరునవ్వు గుప్పించి 

హృదయంలో ముంచిన (ప్రేమను పంచితే చాలు 

వృద్దాప్యపు బాల్యాన్ని లాలించే పెద్ద మనుసుంటే చాలు” 
అంటాడు గిరి (వృద్దాష్యపు బాల్యం) తన కవితలో. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 63 


గ్రామీణ నేపథ్యంతో స్వచ్చమైన స్పందనలో 'వరదగూడుల్ని' పలవరిస్తున్న 
కవి పప్పులరాజిరెడ్డి. రైతాంగ ఉద్యమాలు, బాలకార్మికుల వ్యధలు, వాగులోంచి 
ఇసుక తోడుకుపోతుంటే ధ్వంసమౌతున్న నీటి వనరుల గురించి మథన పడుతున్న 
కవి. మరసం పదేళ్ల సభల్లో వరద గూడు (1996) ను ప్రచురించాడు. 

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విషవలయంలో ధ్వంసమౌతున్న ప్రజాజీవితాలపై 
స్పందనగా ఆనవాలు’ (2008) వచ్చింది. గ్రామీణ వ్యవసాయానికి ప్రాణాధారమైన 
చెరువులు-మిషన్‌ కాకతీయవల్ల చెరువుల పునరుద్దరణ, తెలంగాణ ఆవశ్యకతకు 
సంబంధించిన కవితలతో గంగాళం(2016) ప్రచురించాడు. పల్లెతనపు పదబంధాలు, 
నిజాయితీ ఈయన కవిత్వానికి ఆలంబనలుగా నిలుస్తాయి. 


“పనిషోకేగానీ, బట్టషోకూ పెయ్యిషోకు లేనివాళ్ళు 
ఉత్తంగ వుండటం తెలియనివాళ్ళు” 


(శ్రమజీవన సౌందర్యాన్ని యిష్టపడే కవితయిది. కాయలు కాచే కష్టం గుర్తుల వలపోత. 


“ఊరిప్పుడు బతికున్న శవాల దుఃఖాల జాతర 
హక్కుల్ని కోల్పోయిన మూగజీవాల ధైన్యపు చూపు” 


ధ్వంసమౌతున్న పల్లె సంస్కృతిపట్ల కవి ఆందోళన వ్యక్తమౌతుంది. 


“పొలంపెనంపై 

ఎగురుతున్న పజ్బొన్నపేలాలు 

కొంగలు” 

అన్నప్పుడు కవిలోని అలంకారికత స్పష్టమౌతుంది. 

సాంస్కృతిక కళల్లో అద్భుత రీతిలో ప్రతిభను ప్రదర్శిస్తూ ఉద్యమాలతో మమేకమౌతున్న 
కవి దేశపతి శ్రీనివాస్‌, సమ్మోహన వాక్చటిమకు దీపస్తంభం. ఖైదీల హక్కులకోసం 
జరిగిన పరిరక్షణోద్యమంతో ప్రేరణపొంది బందీకాని గొంతుకి కవిత రాశాడు. 
అదిచాలా ప్రాచుర్యం పొందింది. ఆంగ్లంలోకి అనువాదమైంది. పదులసంఖ్యలో 
కవితలు, అనేక పాటలు రాసిన దేశపతి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక 
పాత్ర పోషించాడు. ఏభైకిపైగా తెలంగాణ అస్తిత్వవేదనను తెలిపే పాటలు రాసి 
పాట, మాట కార్యక్రమంలో సభలు, సమావేశాలు నిర్వహించాడు. కవిత్వం తక్కువగా 


64 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


రాసినా, తెలంగాణ జీవితం గురించి బాధల గురించి భవిష్యత్తు గురించి అలుపు 
లేకుండా ప్రసంగించి సభికులను మెప్పించగల వాగ్జాటి దేశపతిది. సాహిత్య, 
సాంస్కృతిక రంగాల్లో అందెవేసిన చేయి. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో 
సమన్వయకర్తగా ఆయన కృషి అనిర్వచనీయం, అసామాన్యం. 'సమ్ము' 'నల్లవజ్రం” 
కవితలు ఆలోచింపచేస్తాయి. 

“చంద్రుడు చచ్చిపోయిన వొంటరి వెన్నెలసమ్ము 

రాజ్యంరంపంపళ్ళతో కోస్తే కావడిలో మిగిలిన వొకేవొక 

కన్నీటికుండ సమ్ము సముదాయించుకోలేని దుఃఖం సము 


రాజ్యం దాడికి గురైన ఒక గిరిజనప్రీ విషాదజీవితానుభవాన్ని రూపుకట్టించాడు 
దేశపతి. 


దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు 

దాసరాజు రామారావు. ఈయన మరనంలో తొలినుండి ఉన్న విశ్రాంత 
ఉపాధ్యాయుడు. వామపక్ష భావజాలంతో పాటు, పల్లెలవిధ్వంసాన్ని, రాజ్యహింసను, 
రైతువ్యధను, మానవ సంబంధాలను తన కవిత్వం ద్వారా వ్యక్తం చేసిన కవి. ఈయన 
రచనలు 1) గోరుకొయ్యలు, 2) పట్టుకుచ్చుల పువ్వు 3) విరమించనివాక్యం (2018) 
చాలా కవితల్లో పల్లె బతుకువాసన పరచుకుంటుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో 
మన వెనకబాటు, తెలంగాణ ఆకాంక్షను బలంగా తన కవిత్వం ద్వారా వివరించాడు. 

“అణగ దొక్కిన చరిత్రకిప్పుడు 

పట్టాభిషేకం. 

పళ్ళూడే షష్టాదశ మాంకాన 

కల ఇంటికి చేరిన వేళకి దండం 

కలవరవడ్డ కళలన్నీ బతుకమ్మ చుట్టూ 

అల్లుకుపోయిన వేళకి దండం 

ఇక తెలంగాణ పదం 

ప్రపంచం నోటినిండా”! (జననీ జయకేతనం) 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సంబరంతో - కవి తెలంగాణ సాంస్కృతిక 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 65 


మూలాలను మననం చేసుకుంటున్న సందర్భం, పల్లెనుడులతో, భాషావైభవంతో 
కవితను ముందుకు నడుపుతాడీకవి. 

సిద్దిపేటకు చెందిన కవి పోగుల రాజన్న ప్రగతి భావాలతో కవితలు అల్లినాడు. 
చేనేత కార్మికుల అతుకు బతుకులమీద రాసిన కవిత సాహితీలోకం దృష్టినాకర్షించింది. 
పాలకుర్తి ఘటన, రాజహింస దుష్కృత్యాలు, చప్పట్ల పండుగ సంబరం వివిదాంశాలపై 
కవిత్వం రాశాడు. రాజన్నను క్యాన్సర్‌ భూతం వెంటాడింది. కాలం చేశాడు. బలమైన 
కవిత్వం రాస్తున్న కాలంలోనే. ఆయన మరణాంతరం మంజీర “సెలవింకి” (2006) 
కవితాసంపుటిని తెచ్చింది. అవసాన దశలో ఆయనరాసిన కవిత్వం గుండెను 
పిండుతుంది. అక్షర మక్షరం వెంటాడుతుంది. ఆత్మకథనం నుంచి మొదలై అద్భుతంగా 
ముగిసే యీ కవిత- 


“అంటాం గానీ చావంటే భయంలేని దెవరికి? 

అది నీదారిలో పొంచివున్న తాడువంటి పాము 

చిమ్మ చీకటి నీటి కొలనులో విసరినరాయి లేపిన వలయాలు 
మృత్యుప్రకంపనలవుతాయి....... అంటాం గానీ 

చావుకొందరి యోధుల ముందు తలవంచి నిలవడుతుంది? (సెలవింక) 


ప్రముఖ కవి వేముగంటి నరసింహాచార్యుల వారసత్వాన్ని కొనసాగిస్తున్న 
కవి వేముగంటి మురళి. తెలంగాణ సందర్భంలో రాసిన కవితలన్నింటిని 
“అలుకుబోనంి (2011) పేరుతో ప్రచురించారు. తెలంగాణ ఉద్యమ కవిత్వంలో 
బలమైన గొంతుక వేముగంటి మురళి. తెలంగాణ మట్టి వాసన, కొత్త పదాలు, 
పదచిత్రాలు, శిల్ప, రూప నిర్మాణాలపై శ్రద్ధ యీయన కవిత్వశైలి. అలుకుబోనం 
వ్యవసాయ సంస్కృతికి ప్రతీక. చేనువద్ద బోనం నిలిపి పంటబాగా పండాలని రైతు 
చేసే రమణీయమైన మొక్కు తెలంగాణ సందర్భంలోకి అన్వయించటం మురళిలో 
కన్పిస్తుంది. అభివ్యక్తి గాఢత, సంక్షిప్తత యీయన కవిత్వలక్షణాలు. తెలంగాణ కవితా 
సంకలనం “మునుంికు ఆచార్య జయశంకర్‌ యాదిలో ప్రచురించిన 'జయశిఖరం'” 
కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. పటంచెరువు ప్రాంతంలో సాహిత్య 
సభలు, సమావేశాలు నిర్వహించారు. 


66 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


“ఆకాశంలపాలపిట్ట మౌనప్రదక్షిణ చేస్తున్నది.” 
“రాట్టెముక్క కనబడని దుఃఖాన్ని వోదార్చే స్నేహితుడైనవేళి 
“ఇక్కడ మట్టిగోడకు వేలాడుతున్న కొడుకుఫోటో 

గాలికి కొట్టుకుంటున్నది” 


వినూత్న ప్రతీకలతో, పదబంధాలతో మురళి కవిత అలరారుతుంది. బీభత్స తెలంగాణ 
పరిస్థితిని రూపుగడుతూనే తెలంగాణ ఆవిర్భావాన్ని ఆకాంక్షిస్తుంది. ప్రామాణిక కవితా 
సృజనలో వేముగంటి మురళి ప్రత్యేకతను చాటుకున్నాడు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖకవి తైదల అంజయ్య. 
పునాస (2006) తొలి కవితా సంపుటి రెండవ 'కవితా సంపుటి ఎర్రమట్టి బండి 
(2012), దళిత అస్తిత్వవేదనను తాత్విక పునాదితో, బలమైన కవితా నిర్మాణంతో 
రచించగలడు. మాటమర్శం తెలిసిన కవి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, బతుకు 
గోసను, మట్టివాసనను తన కవిత్వం నిండా పొదువుకున్నాడు. రైతాంగ పోరాట 
వారసత్వం, ప్రపంచీకరణ చేసిన విధ్వంసం, తెలంగాణ అస్తిత్వంతో పాటు, దళిత 
జీవితంలోని పలు పార్య్వాలను సృజించినకవి అంజయ్య. ఈయన రాసిన చాటింపు’ 
కవిత, “తెలంగాణ అసెంబ్లీ” “నల్లతుమ్మ పొద్దు వంటివి భావుకతతోకూడి 
ఆలోచింపచేస్తాయి. బలమైన అభివ్యక్తి. కవితా నిర్మాణంలో మెళకువ కలిగిన కవి. 
ఈయన “పునాస” శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం- తెలుగు విభాగంలో 
పాఠ్యాంశమయ్యింది. 


“మావూరంటే బాకీల బాధకు 
పెద్దకొడుకును బొంబాయికి తోలి 
చిన్న కొడుకును జీతముంచె 
ముసలి బతుకులు కావిప్పుడు 
అరెస్టయిన కొడుకులు 
ఏమవుతారోనన్న శోకగీతం” 


దీంట్లో కర్తవ్యంతోపాటు, రాజ్యహింసను జోడించారు. ఇక్కడ హింసిస్తున్న 
రాజ్యస్వభావం బయటపడింది. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 67 


“అప్పులను దీర్చుటకు 
కడుపుగట్టుకున్న 
వలసబతుకు మా అయ్య 
చినిగిన లాగుతో 
బడిలోచేసే 
జండావందనం నేను” 


తరాలు మారినా తలరాత మారని తనాన్ని తన కవితద్వారా తెలిపాడు అంజయ్య. 

చొప్పదండి సుధాకర్‌ శబ్దరుతువు (2001), సమకాలీన జీవితంలోని భిన్న 
పార్య్వాలను యీయన కవితా సంపుటి స్పృశించింది. పశులకాపరులను 'గోజరాజులు” 
అని అనటం వారి కష్టాలను అమాయకత్వాన్ని స్వచ్చతను తెలియజేయటం 
గమనించవచ్చు. ఒకసమ్మేళనం అనే కవిత అద్భుతంగా సాగింది. యాయన కవితలు 
కథనపద్దతిలో సాగుతాయి. ఒక పిల్లాడిని బస్సులో కాస్సేపు ఎత్తుకున్న పరవశంలో 
రాసిన కవితయిది. 


“నిజానికి వాడికీనాకూ 

లావాదేవీలేం లేవు-లాభనష్టాలుమాత్రం వున్నాయి 
నన్ను ఏమీ అడక్కుండానే 

వాడు నన్నే నాకు దానం చేసిపోయాడు” 


ఎటువంటి అస్పష్టత లేకుండా గుండెకు తాకేలా కవిత్వం రాయటమే చొప్పదండి 
సుధాకర్‌ శైలి. వలసదృశ్యం కవిత మస్మట్‌, దుబాయ్‌ వెళ్ళే కుటుంబాల వ్యక్తుల 
దయనీయ స్థితిని కళ్ళకు కడుతుంది. 

“దొరకనిదేదో దొరకదని తెలిశాక 

దొరికే మనశ్శాంతి వాక ఎలిబీ!” 
యిది సుధాకర్‌ తాత్విక దృష్టికి చిన్న ఉదాహరణ. సూటిదనం, విలక్షణత, నవ్యత 
యీయన కవిత్వంలో కన్పిస్తాయి. 


రామగిరి శివకుమార్‌ సిద్దిపేటకు చెందిన కవి. ఆయన సముద్రదాహం, 
సింగిడి, మరికొన్ని కవితలతో 2016లో మరోసారి ప్రచురించారు. శివకుమార్‌ 


68 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


కవిత్వంలో భావుకత, పల్లెపద చిత్రాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. కవితా 
నిర్మాణంలో చేయి తిరిగిన తనం భాషపైపట్టు సునిశితత్వం కలిగిన చూపు రచనకు 
బలాన్నిచ్చాయి. 'తమ్ముడికోసంిలో వ్యవసాయ పదబంధాలు జీవితానుభవంలోంచి 
జలజలరాలాయి సింగిడి నిండా పల్లెపరీమళాలే. దేశీయత, ఆత్మీయతలు కలగలసిన 
రచనయిది. 

“ఓ సందులో కణీలకు కట్టిన దారాల సరళరేఖ- 

సింగిడి 

కొబ్బరిబూరు దువ్వెన 

పోగులు చిక్కులను విడదీస్తూ పరిగెత్తే కాళ్ళు 

మగ్గం గుండె చప్పుడు 

తాపులు తన్నులతో దారుకండె 

గోడదెబ్బ చెంపదెబ్బ 

ఓదారుస్తున్న తత్వంపాట” 


చేనేత బతుకుల జీవన విదారకదృశ్యం యీ కవితలో కనబడుతుంది. 


“గడ్డి వాముగుట్ట 
కొడవళ్ళు గొడ్డళ్ళు దాచుకునే తనబ్బీ 
నిండాపాకిన బీరతీగె” 


కవి పరిశీలనలో బొమ్మగట్టిన వాస్తవికత. శివకుమార్‌శర్మ కవిత్వం శిల్పం 
పునాదిగా పదచిత్రాల సందూకగా, మనాదులయాదిగా తోస్తుంది. 

తోట అశోక్‌ తెలంగాణ ఉద్యమసమయంలో “ఇవి హత్యలే” అనే కవిత 
రాశాడు. విద్యార్థుల ఆత్మహత్యల్ని ఉద్దేశించి రాసిన కవిత అది. ఇది “మునుం” 
కవితా సంకలనంలో అచ్చైంది. తెలంగాణ మూమెంట్‌ పోయెట్రీ పేరుతో వచ్చిన 
ఆంగ్ల కవితా సంకలనంలో చేరింది. 

సిద్దిపేటలో పుట్టి ప్రగతివాద కవిగా నిలిచి, హైదరాబాద్‌లో కొన్నాళ్ళు పనిచేసి 
అమెరికాలో స్థిరపడిన వెంకటయోగి నారాయణస్వామి కల్లోల కలల మేఘం” (1992) 
కవితా సంపుటిలో విప్లవ భావుకతను, వాస్తవికతను జోడించాడు. రాజ్యహింస 
ఆగడాలను ధ్వనింపజేశాడు. పురజ్ఞాపకాలతో సందుక (2006) చిత్రించాడు. మరో 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 69 


కవితా సంపుటి 'వానొస్తదా' ప్రచురించాడు. పరిణత శిల్పం, అభివ్యక్తి గాఢత, మార్శికత 
యీయన రచనల్లో కన్పిస్తుంది. 


“సందూక మూత 
కిర్రుమంటూ 
తెరుచుకుంటుంటే 
తిన్నావాబిడ్దా అంటూ 
వీపునిమిరే నాయినమ్మ 
తొక్కులాట యాదికొస్తది” 


అంటూ జ్ఞాపకాల నదిలో యీదుతుంటాడు స్వామి. 

వెలివాడల వెతలను, దళిత అస్తిత్వ చైతన్యంతో కవిత్వంలోకి తెస్తున్న దళిత 
కవి పొన్నాల బాలయ్య. మొదటి కవితా సంపుటి 'ఎగిలివారంగి (2008) వచ్చింది. 
మరసం దందెడను (2011) ప్రచురించింది. భాషలో కవిత్వంలో ప్రయోగాలు 
చేస్తున్నకవి. ప్రతీకలు, పదచిత్రాలు, కొత్త డిక్షన్‌తో కవిత్వాన్ని అల్లుతాడు. “భూమాత 
నుదుటి మీద దస్మత్‌ జేసినపాదం'” 'చిచ్చుబుడ్డి దుఃఖంపూవు పూసింది” వంటి 
పదచిత్రాలు ఆలోచింపచేస్తాయి. దళిత పారిభాషిక పదాలను కవిత్వంలోకి తెస్తూ 
కవితకు బలాన్ని చేకూర్చుతున్నాడు. 


“జానపీఠం మట్లిపొత్తిల్ల విచ్చుకున్నపుట్టబంగారం 
Fy అ అవి గం అ 
దేవుని అర్రల ఎల్లవ్వతల్లి గద్దెమీద 
ఏడంతురాలబోనంమీదా దీపమై వెల్లుతుంది 
గుగ్గిలం-మైసాక్షి సువాసనలై ఊరూర పొలిమేర గానే పోతలింగడై 
ఆపాట ప్రజల నాలుక మీద కావలుంటది” 


వొగ్గు కథకు ప్రాణం పోసి పల్లె జనుల నాలుకపై నడయాడిన కంచుజగ్గు, వొగ్గుకథా 
పరీమళం మిద్దె రాములును స్మరిస్తూ రాసిన యీ కవిత కండ్లలో మెరుస్తుంటుంది. 
గుండెలో గూడు గట్టుకుంటుంది. మిగ్గు (2016) కవితాసంపుటి తెలంగాణ 
ఆవిర్భావాన్ని కాశెపోసుకున్న కలగా చిత్రించింది. దళిత చైతన్యానికి నిట్టాడులా 
డిక్షన్‌తో పదునెక్కింది. 

జాతీయ సాహిత్య పరిషత్‌ కవి అమ్మన చంద్రారెడ్డి వెలుగుజాడలు, కవనవనం 


70 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


(2008) వెలువరించారు. ఎన్నవెళ్ళి రాజమౌళి పూర్ణాంగి 2014 లో వెలువడింది. 
వంగా గాలిరెడ్డి, డబ్బీకార్‌ సురేందర్‌ సంపాదకత్వంలో “కదంకదంి” వచ్చింది. 
యీకవితా సంకలనం తెలంగాణ ఉద్యమ ఆవిర్భావ ఆకాంక్షను బలంగా చాటిచెప్పింది. 

పెందోట వెంకటేశ్వర్లు-మఠం చంద్రమౌళితో కలిసి ఆశలపరవళ్ళు (2010) 
వేశారు. మానవ కెరటాలు 2016 లో వచ్చిన పెందోట వెంకటేశ్వర్లు రచన. ప్రముఖ 
జర్నలిస్ట్‌ కె. రంగాచారి ప్రపంచీకరణమీడ రాసిన కవిత ప్రాచుర్యం పొందింది. 
తెలంగాణ ఉద్యమ కవితలు కూడా రంగాచారి రాశారు. 


జీవితంలోని సంఘర్షణ, తత్వవేత్తల అన్వేషణ అక్షరాల తల్లి వొడిలో నేర్చుకొని 
అక్షరాన్ని నమ్ముకొని “'మాతొవ్వ' గా మొలకెత్తినాడు. బతుకుపాఠం(2014) గా కలమెత్తి 
చాటింపు వేస్తున్న కవి సిద్దెంకి యాదగిరికి ఊపిరున్నంతవరకు అక్షరాలే జీవితం. 
నినదిస్తున్న దళిత అస్తిత్వ పతాక, కవిత్వం సాధనంగా మార్చువైపు ప్రయాణం చేస్తున్న 
కవి. యాయన ప్రపంచీకరణ, వర్గీకరణ, ఉద్యమసందర్భం, తెలంగాణ ఉద్యమం, 
అస్తిత్వ చైతన్యం మొదలైన అంశాలు “బతుకుపాఠం' ద్వారా బలంగా వ్యక్తీకరించాడు. 
అంబేద్మర్‌, పూలే ఆశయాలకు తనకవిత్వంతో డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి స్థానమిచ్చాడు. 
అణగారిన వర్గాలనెత్తురు చెమటకున్న విలువను అక్షరాలు ఎత్తిపట్టాలని 'బతుకుపాఠం 
నేర్పుతుంది. 


“బిడ్డలు తింటరని 

ఆమెతినకుండా 

కోరికోరి తెచ్చిన 

తినుబండరాల చిరు బాండాగారం 

మా అవ్వకొంగుముడి 

మారీతి రివాయి బతుకుతీరు అంతా 

మా అవ్వ కొంగుతోనే మొదలు 

జాండకు దండం పెట్టీనా 

రెపరెపలాడుతున్న జండాను చూసినా 

కండ్లనిండా మా అవ్వకొంగే కన్సడుతది” (అవ్వకొంగు) 


అవ్వ ఆత్మకు, శ్రమకు, బాధకు, దుఃఖానికి, ప్రేమకు అవ్వకొంగును ప్రతీకగా 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 71 


చేసిన డా॥ సిద్దెంకి యాదగిరి కవిత్వంలో వూరుభాష, సువాసనలు, మాండలికపు 
సొగసు కన్పిస్తాయి. 

నందిని భగవాన్‌రెడ్డి బందారం (గ్రామానికి చెందినవారు. యీయన తన 
కవిత్వాన్ని పుస్తక రూపంలో సంకలనంగా వేయకున్నా అనేక కవితలు రాశాడు. 
ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణ బతుకు పండుగ, రాజ్యహింస దారుణాల గూర్చి 
కవితలు వెలువరించారు. వివిధ పత్రికల్లో ఆయన కవితలు అచ్చైనవి.” మా తెలంగాణ 
మాగ్గావాలె” అనే కవిత రాష్ట్ర ఆకాంక్షను ఇనుమడింపజేసింది. 


“నెర్రెలు బారిన నేలలు 

బండలైన బతుకులు 

కమిలిన గాయాలు 

రగిలిన గుండెలు 

రాలిన ప్రాణాలు 

దీన చేతనమైన తెలంగాణ పిడికెళ్ళెత్తినినదిస్తూ 
గజ్జెకట్టి ఆడుతుంది 

గళమెత్తి పాడుతుంది 

మా తెలంగాణ మాగ్గావాలి” 


సమైక్యవాదుల మోసాన్ని ఎండగడుతూ, దగాపడిన తెలంగాణ దైన్యాన్ని వివరిస్తూ 
ఉద్యమోన్ముఖులమై మన తెలంగాణ కోసం మనం కొట్లాడాలని అంటాడు కవి 
భగవాన్‌రెడ్డి. వ్యవసాయరంగంలో అధికోత్పత్తి, ప్రపంచీకరణపేరిట అమలవుతున్న 
కార్పోరేట్‌ విధానాల ఫలితంగా గ్రామాలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. దీనికి 
ప్రజల అనుభవ విజ్ఞానం అవసరమని సాంకేతిక గమనాన్ని ప్రజలే నిర్ణయించాలనీ 
నందిని భగవాన్‌రెడ్డి “ఆధునిక వ్యవసాయానికి ఆవలివైపు” (2001) పుస్తకం వేశారు. 
ఇందులో పత్తిపంట విషాదం, విద్యుత్తు సంస్కరణలు, కార్పోరేట్‌ వ్యవసాయ ఫలితాలను 
చిత్రించారు. వాణిజ్య పంటల మోజులో సంప్రదాయ పంటలను మరచిపోతున్న 
తనాన్ని చూపించారు. 

నందిని భగవాన్‌రెడ్డి రెండవ పుస్తకం '“వీరభైరాన్‌పల్లి. రజాకార్ల దురంతాలను, 
అమరుల త్యాగాలను కళ్లకు కట్టింది. రచయితగా భగవాన్‌ రెడ్డి ఆయా అంశాల్ని 


72 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


లోతుగా విశ్లేషించారు. 

చిన్న కోడూరు మండలం గంగాపురంకు చెందిన కవి కొండిమల్లారెడ్డి. 
'వెన్నెలసాహితీ సంగమం’ సంస్థను నెలకొల్పి చురుకుగా పాల్గొంటూ అనేక సాహిత్య 
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. బలమైన శిల్పంతో కవిత్వం రాస్తున్నాడు. “అలికిడి” 
(2013) కవితా సంపుటిని వెలువరించాడు. వివిధ కులవృత్తుల జీవితాలను 
కవిత్వంలోకి తెచ్చాడు. ప్రపంచీకరణ పల్లెలను, రైతు జీవితాలను ధ్వంసం చేసిన 
తీరును తన కవిత్వం ద్వారా వివరించారు. 

“పాలుపట్టకమునుపే తాలుపోయిన వరిగడ్డి పరుపుమీద 

వూరేగుతున్న నాగటెడ్డ దీర్హనిద్ర 

ఎవుసం అవసానమైన సన్నివేశం టలు 

కాలం, కరెంటు, కండ్లల్ల కంపగొడితే 

నమ్ముకున్న ఇత్తునం 

నడినెత్తిమీద మన్నువోసింది (నమ్ముకున్న విత్తనం) 


కాలం, కరెంటు, విత్తనం, రైతును ఎలా మోసం చేశాయో సంక్షోభంలోకి నెట్టాయో 
కవి ఆవేదనగా చెబుతాడు. అభివ్యక్తి గాఢతలో నిశిత దృష్టి యీ కవి లక్ష్యం. 

బైతి దుర్గయ్య రామునివట్ల (గ్రామవాసి, హిందీ ఉపాధ్యాయుడుగా 
పనిచేస్తున్నారు. కవితాసేద్యం చేస్తున్న కవి. అలుకుమొలకలు (2017) కవితా 
సంపుటిని తెచ్చాడు. క్లుప్తత, స్పష్టత, సరళత, స్థానీయత, నిత్యవ్యవహార భాష ఆయన 
కవిత్వానికి వన్నె తెచ్చాయి. 

“ఉవ్వెత్తున లేచిన ఉద్యమకెరటాలకు 

పురుడుపోసినగడ్డ 

ఉన్నతవిద్యాస్థాయిని విశ్వవీధుల్లో నెలకొల్పిన జయకేతనం 

చరిత్ర గమనాన్ని తిరగరాసిన మేధావులను అందించిన చదువులమ్మ గుడి” 


ఉస్మానియా విశ్వవిద్యాలయం-ఉద్యమాల అడ్డాగా తెలంగాణ ఉద్యమ 
బావుటాగా ఎలా నిల్చిందో ఎన్నెన్ని పోరాటాలకు, విద్యావంతులకు, రాజకీయాలకు, 
వేదికలకు నిలయమైందో వివరిస్తాడు దుర్గయ్య. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 73 


ఏటిగడ్డ కిష్టాపూర్‌లో వ్యాయామోపాధ్యాయులుగా పనిచేస్తున్న నాయిని 
గోవర్ధన్‌రెడ్డి 'కందిలి (2017) ని ప్రచురించాడు. ఇందులో వివిధ సామాజిక 
అంశాలపై సరళమైన క్లుప్తమైన కవితలు అల్లినాడు. 


జీవిత పయనంలో అలసిన వృద్ధాప్యం 
ఆ(శ్రమంలో ఆశయం పొందుతుంది” 

ముసలి తల్లిదండ్రుల మౌననిర్వేదాన్ని, దైన్యాన్ని బంధాల క్షీణతను వివరిస్తుందీ 
కవిత. 

బెజ్జంకి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి, విలాసాగరం రవీందర్‌ 
ఈ మధ్యకాలంలో విసృతంగా వచన కవిత్వం రాస్తున్నారు. ఈయన నదిపలికిన 
వాక్యం (2016) అనే కవితా సంపుటితోపాటు ఇటీవల నానీల మిష్కలు” ప్రచురించాడు. 
పుస్తక సమీక్షలు, వ్యాసాలు రాస్తూనే, తెలుగు వచన కవితలను ఇంగ్లీషులోకి అనువాదం 
చేస్తున్నారు. కవితా నిర్మాణంలో నేర్పు ఉన్న కవి. 

దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన బోరెడ్డి మధుసూదన్‌రెడ్డి 
వచన కవిత్వంలో రాణిస్తున్నారు. సెజ్‌లు, తెలంగాణపైన ఆయన రాసిన కవితలు 
ఆలోచింపజేస్తాయి. 

నంగునూర్‌ మండలం నర్మెట గ్రామానికి చెందిన జి. అశోక్‌రాజు, గౌర్రాజు 
రాంమోహన్‌రాజు యిప్పుడిప్పుడే వచన కవిత్వంలో రచనలు చేస్తున్నారు. 

గట్లమల్యాలకు చెందిన మోర మోహన్‌ 'చెరువు' పై రాసిన కవిత. చెరువులెలా 
కబ్టాకు గురౌతున్నవో, ధ్వంసమౌతున్నవో చిత్రించింది. 

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వంగా గాల్‌రెడ్డి 
ఉద్యమానికి సంబంధించిన పలు కవితలు, పాటలు రాశారు. దీక్షాశిబిరం నిర్వహణ 
లోనూ కీలక పాత్ర పోషించారు. 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలకేంద్రానికి చెందిన డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ 
“ఊపిరి దీపాలు” పేరిట నానీలు ప్రచురించారు. ఆయన రాసిన పలుకవితలు పత్రికల్లో 
ప్రచురింపబడ్డాయి. 

సిద్దిపేట వాసులు కాముని సుధాకర్‌, జగదయ్య, మఠం చంద్రమౌళి, చీకోటి 
రాములు వచన కవిత్వాన్ని రాస్తున్నారు. 

కోహెడ మండల కేంద్రానికి చెందిన డాక్టర్‌ ఎస్‌. ఎన్‌.రాజు చిరుజల్లు (1999), 


74 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


మానాన్న (2008), హరివిల్లు (2012) వంటి రచనలు చేశారు. “మానాన్న స్మృతి 
కావ్యం ఆర్ధంగా సాగింది. వచన కవిత్వంలో బలమైన రచనలు చేస్తున్న మరొకకవి 
వంగర నరసింహారెడ్డి. యాయన 'తొలిపూతి పేరుతో కవిత్వం ప్రచురించారు. వ్యంగం, 
సూటి తనం ఆయన కవితల్లో కన్పిస్తుంది. “అక్షరనీరాజనంి పేరుతో వచన కవిత్వం 
ప్రచురించిన త్రివిక్రమశర్మ కవిత్వంలో రాణిస్తున్నారు. సిద్దిపేట వాసి కలకుంట్ల 
జగదయ్య ఆధ్యాత్మిక భావ పరిమళాలతో రచనలు చేస్తున్నారు. ఇటీవల 'సుధాకళికలు” 
అనే రచనను వెలువరించారు. 

యువ సాహితీ సమితి 2010లో ఏర్పాటయింది. తెలంగాణ ఉద్యమ 
సమయంలో కదంకదం తీసుకొచ్చింది. కవులందరిలో తెలంగాణ ఆకాంక్షను 
రగిలించింది. 2012లో మొలకమండె, ఇరుసు (2013) తీసుకొచ్చింది. కులవృత్తుల 
మీద వచ్చిన కవితా సంకలనంయిది. 2014లో 'పూలబోనం' వచ్చింది. యిందులో 
వివిధ సామాజికాంశాలపై కవితలున్నాయి. యువసాహితీ సమితి వ్యవస్థాపకులు 
డబ్బీకార్‌ సురేందర్‌ “అగ్నివీణ” (2016) పేరుతో కవిత్వం తెచ్చారు. కవిగా కార్యకర్తగా 
రాణిస్తున్నారు. 'పూలబోనం” కవితా సంకలనం కొండి మల్లారెడ్డి, పర్మిపెల్లి యాదగిరి 
సంపాదకత్వంలో వచ్చాయి. అమ్మ అమ్మనే, నేలతల్లి వందనం, కవితా సంకలనాలను 
యువసాహితి ప్రచురించింది. వెన్నెల సాహితీసంగమం తాళ్ళ యేసురాజు కవితా 
సంపుటి ఉరుము (2016) ను ప్రచురించింది. తెలంగాణ తెలుగు భాషమీద ఆయన 
మమకారం మరువలేనిది. లయాత్మక కవితా సృజన యీయన విధానం. కొండి 
మల్లారెడ్డి, మహమూద్‌ పాషాల సంపాదకత్వంలో ఎనగర్ర (2016) ను ప్రచురించారు. 
ఇందులో మెతుకుసీమ కవుల కవితలున్నాయి. వివిధ అంశాలపై కవులు కవితాస్తాలు 
సంధించారు. మొలకమండె-2012లో యువసాహితి ప్రచురించింది. కవిసమ్మేళనాలు, 
సభలు, సమావేశాలు, పుస్తకావిష్క్మరణలతో వివిధ సాహిత్య సంస్థ సాహితీస్ఫజన 
చేస్తూ, కొత్త కవులను ప్రోత్సాహమిస్తున్నాయి. తప్పెట ఓదయ్య 'మొగ్గపూసలు” కవితా 
సంపుటి దళిత వేదనను, అస్తిత్వాన్ని చాటింది. దాస్యంలక్ష్మయ్య 'తండ్లాటి గునకపూలు” 
సంపుటాలతో కవితాసృజన గావిస్తున్నారు. గడీల సుధాకర్‌రెడ్డి, డాక్టర్‌ చిలుముల 
శ్రీనివాస్‌ కవితా రంగంలో నిలదొక్కు కుంటున్నారు. అన్నల్‌దాసు రాములు వివిధ 
ఇతివృత్తాలతో 'పాయిరం” కవితా సంకలనం రూపొందించారు. చెన్నరాజు “సురువు” 
కవితా సంపుటి (2016)ని వెలువరించారు. తొలి కవితా సంపుటియైనా పరిణతిగల 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 75 


కవిత్వం రాస్తున్నారు. మంచి శిల్పంతో రచనలు గావిస్తున్నారు. రైతుల గురించి 
చెన్నరాజు బలమైన కవితలు రాశారు. ప్రపంచీకరణ ప్రకంపనలు తెలంగాణ జీవన 
పరిస్థితులను కల్లోల పరచిన తీరు యీ కవిత్వంలో కన్పిస్తుంది. 

గుమ్మన్నగారి (వేలేటి) బాల సరస్వతి, జలజారాణి, సామసువర్గాదేవి 2014లో 
“వసుధి పేరుతో 2015లో “బతుకమ్మ పేరుతో 2016లో “బొడ్డెమ్మ” పేరుతో 
కవయిత్రుల సంకలనాలు ప్రచురించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను 
యీ రచనలు ప్రతిబింబించాయి. బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలను, జానపద సంస్కృతిని 
వివరించాయి. 

దుబ్బాకకు చెందిన వీరబత్తిని సౌమ్య బలమైన కవిత్వం రాస్తున్నారు. 
హుస్నాబాద్‌కు చెందిన నాంపల్లి సుజాత కవిత్వ సృజన చేస్తున్నారు. తెలంగాణ 
ఉద్యమం అనేక మంది రచయితలను, కవయిత్రులను తయారు చేసింది. ముద్దం 
భాగ్యరాణి, బి. విజయ, ఉమారాణి, సమీనాసుల్తానా వంటి కవయిత్రులు కవిత్వంలో 
రాణిస్తున్నారు. వివిధ సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు. 

హుస్నాబాద్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌, తెలంగాణ 
భాషలోని నానుడులను, నుడికారాన్ని పల్లెభాషా సొగసును తన భావాలలో నింపుకొని 
స్థానీయ మాండలిక పదజాలంతో కవితలల్లుతున్నారు. తొవ్వ (2001) కవితా 
సంపుటిని తెచ్చారు. ఆ తర్వాత “నడక మంకమ్మతోట లేబర్‌ అడ్డా, బొడ్డుమల్లెచెట్టు, 
పొద్దుపొడుపు (2011) పొక్కిలి వాకిల్ల పులకరింత, బువ్వకుండ, ఇంటిదీపం (2016) 
వెలువరించారు. బుడ్డపర్మలు పేరుతో నానీలు కూడా రాశారు. 


“కంచంలో అన్నంతిన్నప్పుడల్లా 
మెతుకులో రైతుమొకం కనపడి 
దుఃఖం ఎక్కిల్లు వస్తున్నాయి” 


అని అంటాడు వ్యవసాయ సంక్షోభంలో రైతు ఎదుర్కొంటున్న బాధలను సమస్యలను 
చిత్రిస్తాడు. 

సిద్దిపేటలో స్థిరనివాసం ఏర్పరచుకున్న అనంతగిరి గ్రామం ఇల్లంతకుంట 
మండలంవాసి, తెలుగు పండితులు, పత్రికల్లో విస్తారంగా కవిత్వాన్ని కురిపిస్తున్న 
నిత్యచలనకవి అశోక్‌ అవారి. వస్తువును కవిత్వం చేసేనైపుణ్యంతోపాటు శిల్పంపై 
శ్రద్ద వున్న కవి. ఎత్తుగడ, అభివ్యక్తి, సమన్వయంతో కవితా నిర్మాణం చేస్తున్నకవి. 


76 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


ఇటీవల వినిపిస్తున్న బలమైన గొంతుక అశోక్‌ అవారిది. యాయన “సహజవాక్యం” 
(2017) పేరుతో కవిత్వం ప్రచురించాడు. కవిసంధ్యిను అలరించాడు. 


“ఈ అడ్డామీద 

స్వేదజల తూణీరాలు దినాం 

అమ్మబడుతాయి తూకంలేకుందానే, 
“న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకొని 
రోజూవీళ్ళ బుతకుల్ని దాటే వెళ్ళుతుంది 
సుద్దగీతలనడుమ ఎర్రబుగ్గేసుకుని ఎగతాళిగా 
వీరి ఘర్మజలాన్ని ఆక్యూరసీగా తూచే త్రాసు 
ఇప్పటికీ తన చెంత వుందో లేదో 

జడ్జిమెంట్‌ మాత్రం ఎప్పటికీ వాయిదానే” 


“సిద్దిపేట లేబర్‌ అడ్డా” కవితలో లేబర్‌ దయనీయ స్థితిని, మేస్త్రీల దాష్టీకాన్ని 
వెంకటేశ్వర గుడి ప్రాంతంలోని ఖజానా, బ్యాంక్‌, గాందీ చౌకు, పురపాలకం, కోర్టు 
వంటి కార్యాలయాలనీ బెచిత్యపూర్యకంగా కవిత్వంలోకి తెచ్చాడు ఆవారీ. సెపరాశి 
కవిత తెలంగాణ భాషలో సాగింది. 


“ఒకదినంబడి ఎగ్గొట్టినా 
వూరంత దిర్గి పట్టుకచ్చెటోడు 
పగటీలిగోద్మ పుక్మపెట్టి 
గావురంగ జూసెటోడు 
సోపాల్లను సరువస్వం చేసుకుని బతికినోడు 
మాపానానికి పానమైనోడు 
నాజరుసాబుకు తక్కువ 
పెద్దసారుకు ఎక్కువ 
అ ఆల తరగతికి గాయినే” 
విషయాన్ని దృశ్యంగా మార్చటం అశోక్‌ అవారీ నేర్చిన విద్య అల్లికలో దొదుపు 
తెలిసిన కవి. 
ములుగు మండలం సింగన్నగూడకు చెందిన యువకవి, రచయిత నక్కా 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 77 


హరికృష్ణ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కార్యకర్తగా పాల్గొన్నాడు. తెలంగాణ 
బతుకు మూలాలను గోసను తన కవిత్వం ద్వారా వివరిస్తున్నాడు. 

“ఉయ్యాలలో పసిపాప నవ్వుతో 

రోద్దుపక్క చెట్టుకొమ్మకు వేలాడుతూ 

వాహన ధూళి మేఘాలమధ్య 

యీదేశపు భవిష్యత్తు భావనలు” (భవిష్యత్తు భావనలు) 


పాలకంకుల పొట్టలు పలిగినయి 

ప్రశ్నల్ని మోస్తున్న ముఖాలు 

పరాయిదేశాలతో అంధకారాన్ని పులుముకున్నయ్‌ (మనిషితనం బతకాలే) 

చితికిన బాల్యం దీనస్థితిని. వలస జీవన విధ్వంసాన్ని రూపుకట్టించటంలో 
హరిక్రిష్ణ సఫలీకృతుడయ్యాడు. నిర్మాణశైలి, ఎత్తుగడల్లో పరిణితి ఉంది. “సాహిత్య 
పరామర్శ” వ్యాససంపుటి వెలువరించారు. పలు కవిత్వ సంకలనాల్లో యీయన 
కవిత్వం అచ్చైంది. 

సిద్దిపేటకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు. కవి. రచయిత కొమరవెల్లి అంజయ్య 
1982లో 'గీతాయుధం) ప్రచురించాడు. సామాజిక, ఆర్థిక, సాహిత్య వ్యాసాలు రాశారు. 
చైతన్య సాహితీ సంస్థ మంజీర రచయితల సంఘంలో కీలక ప్రాత పోషించారు. 
వందల సంఖ్యల వచన కవితలు వ్రాసినా, సంపుటాలుగా ప్రచురించలేదు. కవితా 
నిర్మాణంలో, నిర్వహణలో అత్యంత శ్రద్ధ కలిగిన కవి. అక్షరాల పొదుపరి. కవితా 
రచనలో నేర్చరిగా కన్పిస్తారు. చిక్కని కవిత్వ చిరునామాగా అంజయ్యను గుర్తించవచ్చు. 

తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ గూర్చి రాస్తూ- 


“కలుపుగొలుతను బతుకమ్మయితే 
చప్పట్ల సందడిపాటందడి 
ఆటలవలయాలు పండిన బందుత్వసడి 
వీరులపోరాటాలు నేలకొరిగిన త్యాగాలు 
పాటల్లో గూడుకట్టుకునే జీవితాలు” 


గతం తాలుకు త్యాగాల వలసపోతనీ కలుపుగోలుతనంలో రంగరించి పాటలరూపంలో 


78 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


పంచుకునే అపురూప దృశ్యకావ్యంగా బతుకమ్మను వర్ణిస్తారు. మరోచోట వలస 
బతుకుల గూర్చి వివరిస్తూ- 


“దేశం పేరేదైతేనేం 

దూప ఆర్బని దుబాయి బతుకు 

కరువు తీర్చని కష్టాల అతుకు 

దేశంకాని దేశం పంపిన కానుక 

పెద్దపెట్టెలో ఐస్‌బుట్టలా దేహం” 
వలస బతుకుల ఆవేదన, దీనస్థితి, శవమై తిరిగొచ్చిన వైనాన్ని కవి కళ్లకు కట్టినాడు. 

మంజీరా రచయితల సంఘం వెలువరించిన మరిన్ని కవితా సంకలనాలను, 

వ్యాససంపుటాలను ఇక్కడు గుర్తుచేసుకోవాలి. 
మొతుకుసీమ చరిత్ర-సంస్కృతి (2008) : దీంట్లో జిల్లా చరిత్రతోపాటు వ్యవసాయ, 
పారిశ్రామిక రంగాలు, కార్మికోద్యమం, చారిత్రక స్థలాలు, జాతరలు, సాహిత్య చరిత్ర, 
వనరులు మొదలైన అంశాలపై విలువైన సమాచారం వుంది. రచయితలు లోతుగా 
విశ్లేశించి ఉమ్మడిజిల్లా చరిత్ర, సంస్కృతీ ప్రాభవాలను, తదితర విశేషాలను వెలికితెచ్చి 
సఫలీకృతులైనారు. 
పాటసంతకం (2000) : తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభానికి ముందే 
రాజ్యహింస దాని తీరుతెన్నులు, తెలంగాణ పల్లెల స్థితి గతులను పాటల రూపంలో 
గానం చేసిన బెల్లిలలిత హత్యకు గురైంది. ఆసందర్భంలో మరసంతో ఆమెకున్న 
అనుబంధాన్ని ప్రజాసంబంధాలను గుర్తుచేస్తూ, వివిధ కవుల రచనలతో మరసం 
ప్రచురించిన కవిత్వం పాటసంతకం (లలితయాదిలో) వచ్చింది. ఆగాయని జ్ఞాపకాలు 
కవుల రచనల్లో ప్రవాహంలా సాగి గుండెను తడిపేస్తాయి. 
మొగులైంది (1996) : ఇది సామ్రాజ్యవాదన వ్యతిరేక కవితా సంకలనం. మరసం 
కవుల కవితలతో పాటు జూకంటి, దర్భశయనం వంటి కవుల కవితలున్నాయి. 
దేశీయ సంస్కృతిని స్వంతం చేసుకోవడం కోసం, కబళించటం కోసం విదేశీ శక్తులు 
చేసిన కుట్రలను, సామ్రాజ్య వాద కుయుక్తులను, దాని పరిణామాలు జీవన రంగంపై, 
సంస్కృతిపై, ఎలా దాడిచేశాయో కవులుతమ కవితల ద్వారా వివరించారు. గ్లోబలైజేషన్‌ 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 79 


దుష్ఫలితాల ప్రకంపనల్ని పసిగట్టారు కవులు. 

ఎడపాయలు (2001) : ఈ సంకలనంలోని కవితలు వ్యక్తిత్వ విధ్వంసం, రాజ్యహింస 
మనుషుల మద్య ఎడం పెరగటం, సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానాలు, ఫలితాలు 
ప్రపంచీకరణ కాలుష్యం వివిధ రంగాలను కబళించిన తీరు, మనిషిలో విలువల 
పతనం మార్కెట్‌ సంస్కృతి తీరుతెన్నులను, వ్యవసాయరంగ సంక్షోభాన్ని ప్రశ్నిస్తూ 
హెచ్చరించాయి. సామ్రాజ్యవాదం చాపకిందనీరులా కబళించి వివిధ రంగాలను 
నిర్వీర్యం చేసిన తీరును యీ సంకలనంలోని కవులు ఆక్షేపించారు. 

సిద్దిపేటజిల్లా ప్రాంత కవులు : సంప్రదాయం, సంస్కృతి, జాతీయ భావనలతో పాటు 
కాలానుగుణంగా వచ్చిన ఉద్యమాలతో మమేకమై రచనలు చేశారు. సాహిత్యరంగంలో 
పరిణామ క్రమంలో వస్తున్న మార్పులను పరిస్థితులను ఆకళింపు చేసుకొని రచనలు 
చేశారు. దేశభక్తి, అభ్యుదయం, విప్లవం, దళిత వాదం, స్తీ వాదం, మానవతావాదం, 
మైనార్టీ వాదాలను అర్థం చేసుకున్నారు. ప్రపంచీకరణ వివిధ రంగాలను కబళించిన 
నేపథ్యంలో పల్లెసంస్కృతి విధ్వంసం, నగరీకరణ జరుగుతున్న క్రమాన్ని జిల్లా కవులు 
ఆకళింపు చేసుకొన్నారు. సాహిత్య రంగంలో వచ్చిన మార్పులను ఆహ్వానించారు. 


ఈ ప్రాంత కవులు అన్ని ఉద్యమాలతో మమేకమై సాహిత్యాన్ని 
సృష్టించారు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు, అస్తిత్వ 
పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎన్నో సాహిత్య సంస్థల ఏర్పాటుకు 
భీజం వేసింది. తెలంగాణ వాదం అనేక మంది కవులను 
కళాకారులను, వక్తలను సామాజిక కార్యకర్తలను తయారు చేసింది. 
ఫలితంగా గొప్ప సాహిత్య సృజన జరిగింది. విసృతచరిత్ర, కవులు, 
రచనలు, సంస్కృతి మొదలైన అంశాలపై పునర్మూల్యాంకనం 
జరుగుతున్నది. 
తెలుగు సాహిత్య చరిత్రలో సిద్దిపేట జిల్లా తనదైన స్థానం పదిల పరచుకున్నది. 

సృజన రంగంలో ముందుకు సాగుతున్నది. 


80 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


(1) కథా సాహిత్యం 

సుమారు 70 సంవత్సరాల క్రితమే సిద్దిపేటలో అప్పటి సాహితీవేత్త హరిపురం 
వెంకటరామయ్య పంతులు కథక సమ్మేళనాలు నిర్వహించారు. 1960 ప్రాంతంలో 
ఏర్పాటైన సాహిత్య వికాసమండలి సారథి వేముగంటి నరసింహాచార్యులు నలుగురు 
రచయితలతో *'చతురంగము' పేరుతో నాలుగు కథలు ప్రచురించారు. ఉమాపతి 
పద్మనాభశర్మ, శ్రీకాంతశర్మ, జాలపల్లి చంద్రారెడ్డి మరొకరు యిందులో భాగస్వామ్య 
కథారచయితలు. మధ్యతరగతి జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తూ 1950లో 
ముదిగొండ ఈశ్వర చరణ్‌ 'జలజనేర్చిన పాఠం” అనే కథ రాశారు. ఇది తెలుగు 
విద్యార్ధి పత్రికలో ప్రచురింపబడింది. 

ఉమాపతి పద్మనాభశర్మ 25 వరకు కథలు రాశారు. 1958లో ఆయన 
రచించిన కథ “బతుక నేర్చిన మృత్యువు” ఆంధ్ర ప్రభలో అచ్చైంది. ఆయన కథలు 
“కృష్ణాపత్రిక, తెలుగు విద్యార్ధిల్లో ప్రచురణను పొందాయి. చంక్రమణం, చివరి 
గడియలు, మసిబారిన చంద్రుడు తెలంగాణ నుడికారంతో సాగిపోయినవి. 

ముదిగొండ సాలగ్రాం రాసిన కథ 'వెన్నెల విరిసిన రాత్రి” 1956లో వెలువడి 
రేడియోలో ప్రసారమయింది. దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన నారాయణ 
1964లో కథలు రాశారు. ఈయన కథ “మనసుంటే” ప్రజామత పత్రికలో వచ్చింది. 
'కుందెని కథ దొరల పెత్తనాన్ని ప్రశ్నించింది. *కుందెని పేరుతో కథా సంపుటి 
వెలువడింది. 

ప్రముఖ జర్నలిస్ట్‌ సీనియర్‌ కథకులు డాక్టర్‌ అయోధ్యారెడ్డి రచించిన 
వందకుపైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురణ పొందాయి. “'ఆహారయాత్ర పేరుతో 
కథాసంకలనం వెలువరించారు. తోర్నాల కె.వై.గిరి అప్పటి జలధి పత్రికలో కథలు 
ప్రచురించారు. 

మిట్టపల్లి గ్రామవాసి దారం మల్లారెడ్డి మిత్రుడు ఆంజనేయులుతో కలిసి 
“ఆమి పేరుతో కథలు రాశారు. బాబూ! పావలా దానం చేయండి” కథ, ఆంధ్రజ్యోతిలో 
అచ్చైంది. 

సిద్దిపేటకు చెందిన (ప్రముఖ కథా రచయిత ఐతా చంద్రయ్య మొదటి కథ 


సిద్ది పేటజిల్లా ఆధునిక సాహిత్యం 81 


1965లో అచ్చైంది. కథ పేరు 'దేవరథము”, ఈయన 'మంచుముద్ద కథ తెలంగాణ 
రైతు జీవన వ్యధను చిత్రించింది. సుమారు 700 కథలు రాశారు. 20 కథా సంపుటాలు 
వచ్చాయి. ఐదు నిమిషాలు, నిశ్చితార్ధం, పూజాపుష్పాలు, పొద్దుతిరిగింది, ప్రజ్ఞాపూర్‌ 
చౌరస్తా మొదలైనవి వాటిలో కొన్ని ఈయన కథా సాహిత్యంపై పరిశోధనలు జరిగాయి. 

చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌ ప్రాంతవాసి చొప్పదండి సుధాకర్‌ వందకు 
పైగా కథలు రాశారు. మూడేళ్ళ కింద 'వెన్నెలకుప్పలు కథా సంపుటి ప్రచురించాడు. 
“గంటీలమడి, వారసత్వం, బతుకువాసన, అబద్దం, నాన్నగారు” వంటి పల్లెజీవన 
వాస్తవికతకు అద్దంపట్టే కథలు రాశారు. ఈయన కథల్లో శిల్ప దృష్టి ప్రధానంగా 
కన్పిస్తుంది. 

ప్రముఖకవి డాక్టర్‌ నందిని సిధారెడ్డి సుమారు 25 వరకు కథలు రాశారు. 
కులకళ్చి కథను “ఇండియాటుడే” పత్రిక ప్రచురించింది. ఖైదీ, చిత్రకన్ను, సావుకారి 
కుక్క 'పుల్లెరు వంటి కథలు ఆదరణను పొందాయి. కథను కవితాత్మకంగా నడపటం, 
గ్రామీణ బతుకు మూలాలను వివేచించటం ఆయన కథల్లో ప్రధానాంశాలుగా 
కన్పిస్తాయి. 

అభ్యుదయకవి, కందుకూరి శ్రీరాములు పన్నెండు కథలు రాశారు. ఈయన 
రాసిన కథల్లో ఆహుతి, దివిటి పాఠకులను ఆకట్టుకున్నాయి. దుబ్బాక మండలం 
ధర్మాజీ పేటకు చెందిన ఐలేనిగిరి తేనెకత్తి, అంటువ్యాధి, శ్రుతిలయలు, కథలు రాశారు. 
ఆకట్టుకునే శైలి, మాండలిక ప్రయోగం ఆయన కథల్లో కన్పిస్తాయి. 

సిద్దిపేటకు చెందిన పోగుల రాజన్న బీడిబతుకులు, వరకట్నం, అంశాలపై 
కథలు రాశారు. ఆంధ్రప్రభ ఆయన కథల్ని ప్రచురించింది. డా॥ పి.నర్సింగరావు, 
జయరాములు, దేశరాజు వేంకటేశ్వర రావులు పలు కధలు రాశారు. 

తడ్మపల్లికి చెందిన ఉపాధ్యాయుడు ఎన్నవెళ్ళి రాజమౌళి 30 వరకు కథలు 
రాశారు. యూనివర్సిటీ బుల్లెమ్మ, మానవత్వం, ఆషాడమాసం కథలు, తెలంగాణ 
బతుకు వాసనను వ్యాపింపజేస్తాయి త్వరలో కథా సంకలనం ప్రచురించే ప్రయత్నంలో 
ఉన్నారు. ఆ కథా సంపుటి పేరు “పదిరూపాయలకు లక్ష వడ్డీ. పేరులో చమత్మారం 
ప్రదర్శించారు రచయిత. 


82 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


సిద్దిపేటకు చెందిన కథకుడు, విప్లవోద్యమాలపట్ల అవగాహన కలిగిన రచయిత 
నక్షత్రం వేణుగోపాల్‌ అమెరికాలో ఉంటున్నారు. 'మౌనసాక్షి పేరుతో కథాసంపుటిని 
ఈ మధ్యనే వెలువరించారు. మానవీయ విలువలతో ఆకాంక్షలతో ఉద్వేగాలతో 
స్థానీయ సంస్కృతిని జీవితాన్ని తన కథల ద్వారా వివరించారు. పర్యవసానం అ॥్రు 
వొకటి, విప్లవోద్యమాల్లోని భిన్న కోణాలను ఆవిష్మరి స్తే, “పలుపు తీరికలేని జీవితంలో 
తన పాప కోసం తల్లిపడిన మానసిక సంఘర్షణను రూపు కట్టించింది. హుస్నాబాద్‌ 
ప్రాంతానికి చెందిన గూడూరు అమరావతి దాదాపు పది కథలు రాశారు. 'గూడు- 
నిట్టాడు అనే కథ అట్టడుగు జీవితాల జీవన విదారక దృశ్యాలను బతుకులోని 
ఆటుపోట్లను వివరించింది. 

పత్రికా రంగంలో పనిచేస్తూ కథలు రాస్తున్న మరో రచయిత బోయిన భాస్కర్‌. 
హుస్నాబాద్‌ పరిసర ప్రాంతవాసి. ఈయన “యామిని 'గడ్డిపువ్వు వంటి కథల్ని 
సృజించారు. రుద్రవరం ఎల్లయ్య హుస్నాబాద్‌ వాసి. స్తీ దళిత సమస్యల ఆధారంగా 
కథలు రాస్తున్నారు. 'పుట్టకూడదు అనే కథ ఆయన రచనా కౌశలాన్ని వివరిస్తుంది. 

డాక్టర్‌ బి.వి.ఎన్‌. స్వామిది కోహెడ మండలం వరికోలు గ్రామం. వీరు 
కథకులుగా, విమర్శకులుగా సుప్రసిద్ధులు. అనేక కథా సంపుటాలు ప్రచురించారు. 

గోనెపల్లి వాసి గజ్జెల కనకరాజు పిల్లలూ -పెద్దలూ, మానవీయం, ఉత్తరాలకట్ట 
మొదలైన కథలు రాశారు. పత్రికల్లో ప్రచురణతోపాటు ఆకాశవాణి హైదరాబాద్‌ 
ద్వారా ఆయన కథలు ప్రసారమైనవి. 

ఇదే గ్రామానికి చెందిన డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి “తప్ప” పేరుతో కథా 
సంపుటి రచించారు. దళిత ఆస్తిత్వవేదన, గామీణ పలుకుబడులు, నుడికారం ఈ 
కథల్లోని పాత్రల సంభాషణల్లో చోటు చేసుకుంటాయి. ఇటీవల “ఎత కథ పాలపిట్టలో 
అచ్చైంది. విరిగినకల, కీలెరిగినవాత, “బోధిలో తెలంగాణ జీవభాషా పరీమళాలు 
వీస్తాయి. హుస్నాబాద్‌కు చెందిన నామిని సుజనాదేవి 160 కథలు రాశారు. ఇవి 
“నామిని సుజనాదేవి కథలు, పంచామృతం, మనోస్పందని సంపుటాలుగా వచ్చినవి. 
సమాజంలోని సమస్యలు, ఆత్మీయతానుబంధాలు ఈమె కథల్లో కన్పిస్తాయి. 

ఈమె కథల్లో అవరిచిత అనుభవం, తదనంతరం, మురళీరవం 
ప 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 83 


కవిగా, కథకుడిగా పేరున్న దాస్యం లక్ష్మయ్య కథలు సంపుటిగా వెలువడినవి. 
హత్య, తాకు, తల్లిపానం, సదువు, సిగ్గు, వివిధ పత్రికల్లో అచ్చైనవి. 

కథారచయిత పర్మపెల్లి యాదగిరి తెలంగాణ భాషలో చక్కని కథలు 
రాస్తున్నారు. శికారి పేరుతో కథాసంపుటి వచ్చింది. ఉసురు, పేగుముడి, చిల్లరజిత్తు 
మొదలైన కథల్లో తెలంగాణ మట్టి సొబగులు అగుపిస్తాయి. వుండ్రాల రాజేశం, 
మాపల్లె ముచ్చట్లు, అవ్వకు కోపం వస్తే కథలు గుర్తింపును పొందాయి. అన్నవరం 
దేవేందర్‌, జైలుబడి, చింతచచ్చినా కథలు ఆకట్టుకుంటాయి. తైదల అంజయ్య రాసిన 
వర్గసమీకరణం, గుప్పెడుమట్టి, ఆలోచింపచేసే కథలు. వేముగంటి మురళి, ఏదునూరి 
రాజేశ్వరి, ఎ(ర్రగుంట సుజాత వంటి రచయితలు, రచయిత్రులు కథా సాహిత్యంలో 
నిలదొక్కు కుంటున్నారు. పొన్నాల బాలయ్య మంచి కథకుడు, ఆయన కలం “ఘోరి, 
స్మోక్‌లెస్‌కోల్‌ వంటి కథలు అందించింది. ఆయన రాసిన కథ 'స్మోక్‌లెస్‌కోల్‌. 
బొగ్గు అమ్ముకుని బాగా సంపాదించి పోగొట్టుకొని తిరిగి నిలబడ్డ వ్యక్తి కథను ఆర్తిగా 
చెప్పాడు రచయిత. 

గులాబీల మల్లారెడ్డి కవి, రచయిత, న్యాయవాది, మంచి కథకులు. “జర్నలిస్ట్‌ 
కథలు’ పేరున కథాసంపుటిని ప్రచురించారు. ఇంకా ఎంతో మంది యువ రచయితలు 
కథా సృజన చేస్తూ సిద్దిపేట కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఆకట్టుకునే 
కథనంతో కథాసృజనలో ముందుకు సాగుతున్నారు. 

హుస్నాబాద్‌ ప్రాంతం నుండి చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసిన కవి, 
కథకుడు తైదల అంజయ్య. ఈయన '“వర్గసమీకరణం' “ఒక తుపాకి మాటి “గుప్పెడు 
మట్టి కథలు దళిత అస్తిత్వ వేదనతో పాటు మానవీయతను చాటుతాయి. జీవితంలోని 
భిన్నపార్స్వాలను తదతాయి. 

ఇటీవల వెన్నెల సాహితీ సంగమం 'సిద్దిపేట కథలు’ పేరుతో కథాసంకలనాన్ని 
ఆవిష్కరించింది. యిది కొండి మల్లారెడ్డి, పర్మపెల్లి యాదగిరిల సంపాదకత్వంలో 
వెలువడింది. డాక్టర్‌ సుత ఆయోధ్యారెడ్డి, చొప్పదండి సుధాకర్‌, పర్మపెల్లియాదగిరి, 
వంగర నరసింహారెడ్డి, మహమూద్‌పాషా, వంగా గాలిరెడ్డి, మల్లారెడ్డి, రావిచెట్టు 
మహేష్‌ అనే ఎనమండుగురు రచయితలు రాసిన కథలివి. తెలంగాణ జీనజీవన 
చిత్రణ, స్థానీయ మట్టిపరీమళం వీళ్ళ కథల్లో ప్రతిఫలించాయి. గుమ్మన్నగారి (వేలేటి) 
84 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


బాలసరస్వతి “రామి” కథ కరుణరసాత్మకమైంది. హృదయాలను కదిలిస్తుంది. 

సిద్దిపేటకు చెందిన ప్రముఖకవి కథకుడు వేముగంటి మురళి గతంలోనే 
“మెదక్‌ జిల్లా కథలు ప్రచురించి సంపాదకత్వం వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 
అనేక మంది కథకుల కథలు అందులో చోటు సంపాదించాయి. ప్రాచీన, ఆధునిక, 
వర్ధమాన కథకుల కథల్ని సేకరించి బృహత్‌ కథా సంకలనం తేవటంలో మురళి 
కృషి అభినందనీయం. 

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ “పడుగు పేకలు” కథాసంపుటిని ప్రచురించారు. ఇందులో 
చేనేత బతుకు వెతల్ని జీవితంలోని అనేక ఆటుపోట్లను వృత్తి సంక్షోభాన్ని ఆయాపాత్రల 
ద్వారా వివరించారు. “తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం? రచనకు సంపాదకత్వం 
వహించారు. తన్లాట (2014), అలుగు (2015), కూరాడు (2016), తెలంగాణ 
కథకు సహసంపాదకత్వం వహించారు. త్వరలో “పుంజీతంి పేర కథా సంపుటి 
వెలువడనుంది. ఈయన రాసిన “పొక్కిలి” కథకు మరసం-వట్టికోట ఆళ్వారుస్వామి 
పురస్మారం 2009లో లభించింది. సుమారు 15 వరకు కథలు వివిధ పత్రికల్లో 
ప్రచురణ పొందాయి. 


(7) బాలసాహిత్య పూదోటలో... 


సిద్దిపేట జిల్లాలో బాలసాహిత్య కారులు విసృతంగా రచనలు చేస్తూ నీతి 
కథా, కవితా సంపుటాలతో పాటు పాటలు రాస్తున్నారు. విద్వత్‌ కవి స్వర్గీయ వేముగంటి 
నరసింహాచార్యులు పరిణతి చెందిన పద్యకవి అయినా, బాలలకోసం కూడా సాహిత్య 
సృజన చేశారు. “అమ్మమనకు దైవమురా! అమ్మప్రేమ రూపమురా!” గేయాన్ని మూడవ 
తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పొందుపర్చారు. 

ప్రముఖ రచయిత ఐతా చంద్రయ్య పలు బాలసాహిత్య రచనలు చేశారు. 
వెన్నెలకెరటాలు, తేనెచుక్కలు, కుందేలు తెలివితోపాటు నలభై పిల్లల పుస్తకాలు 
ప్రచురించారు. ఈయన సంపాదకత్వంలో '“బాలవివేకం” కథా సంకలనం వచ్చింది. 

అటు పద్యాన్ని యిటు బాల సాహిత్యాన్ని సేద్యం చేస్తున్న మరొక రచయిత 
అమ్మన చంద్రారెడ్డి. బాలలకోసం యుగంధరుడు, ఆటవిడుపు, భక్తరామదాసు వంటి 
రచనలు చేశారు. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 85 


సామలేటి లింగమూర్తి పాటలపల్లకిని ప్రచురించగా, ఉండ్రాళ్ళ రాజేశం 
పంచదార గుళికలు, బాలకథా మంజరి పిల్లలకోసం రచించారు. మరొక రచయిత 
ఎన్నవెళ్ళి రాజమౌళి విశ్రాంతోపాధ్యాయుడుగా ఉంటూ అనేక పాఠశాలలో కథలు, 
పాటలు చెప్పి బాలలను మెప్పిస్తున్నారు. వీరు బాలల మనస్తత్వాలు, చిలకపలుకులు, 
అమ్మమ్మ కథలు ప్రచురించారు. 

పెందోట వెంకటేశ్వర్లు-వెన్నెల చినుకులు, విజయపథం ప్రభాతకిరణాలతో 
పాటు దాదాపు పదిహేను పుస్తకాలు ప్రచురించారు. వర్మోలు లక్ష్మయ్య మబ్బులపల్లకి 
గేయసంపుటిని వెలువరించారు. డబ్బీకార్‌ సురేందర్‌ 'దాగుడు మూతలు” రచించారు. 
ఎడ్లలక్ష్మి 'కనుపాప, బంగారు బొంగరం” వంటి రచనలు పిల్లలకోసం అందించారు. 
ఉండాల రాజేశం పిల్లల కోసం రాసిన అనేక పాటలు వివిధ పత్రికల్లో అచ్చైనవి. 
వాటిని సంపుటిగా కూడా ఆవిష్కరించారు. 

అట్లాగే గుండ్లరాజు, అమరవాది రాజశేఖరశర్మ, జెగ్గారి నిర్మల, తిరుమలకాంతి 
కృష్ణ పాఠశాల విద్యార్థులతో రచనలు చేయించి, పుస్తకాలు అందిస్తున్నారు. 1995లోనే 


ణా 
9, 


సిద్దిపేటకు చెందిన కడియాల మధుసూదన్‌ 'పనసతొనలు రాశారు. బాలసాహిత్యంలో 
కృషి చేస్తున్న రచయితలు కవులు సిద్దిపేట ప్రాంతంలో ఎందరో ఉన్నారు. బండికాడి 
అంజయ్య, పర్శరాములు, గంభీర్‌రావుపేట యాదగిరి, చీకోటి రాములు, బొద్దుల 
పుండరీకం, మాడుగుల మురళీధరశర్మ, జలజారాణి, దాస్యం లక్ష్మయ్య, మచ్చ 
అనురాధ, గజ్జెల కనకరాజు, అన్నల్‌దాసు రాములు, చేర్యాల మూర్తి, మాధవీలత, 
ప్రణీత, బస్వరాజ్‌కుమార్‌. కోనం పర్శరాములు బాలసాహిత్య రూపకల్పన దిశలో 
సృజన కారులుగా నిలదొక్కుకుంటున్నారు. 

తెలంగాణలో బాలసాహిత్య కవులుగా సిద్దిపేట కవులు అనేక సదస్సులకు 
సమ్మేళనాలకు హాజరవుతున్నారు. బాలసాహిత్య సృజనలో ముందుకు సాగుతున్నారు. 


యితర జిల్లాల్లోని బాలసాహిత్యకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


86 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


(Vv) పత్రికలు 


సిద్దిపేట జిల్లాలో కొంతమంది పత్రికలను నడుపుతున్నారు. 1926లోనే 
“'దేశబంధు' పేరుతో ఒక గొప్ప మాసపత్రిక వచ్చింది. గజ్వేల్‌ సమీపంలోని వడ్డేపల్లి 
గ్రామం నుంచి ఇది వెలువడింది. వడ్డేపల్లి నరసింహాచారి సంపాదకులు, బెల్లంకొండ 
రామానుజాచార్యులు ప్రచురణ కర్తగా వెలువరించిన 'దేశబంధు” మూడేళ్ళు నడిచి 
సాహితీ సేవలందించింది. పత్రికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. 

సిద్దిపేట నుండి స్వర్గీయ ముదిగొండ ఈశ్వర చరణ్‌ 'సాహిత్య ప్రభి అనే 
పత్రికను కొంత కాలం నడిపారు. దీనిలో విలువైన సాహిత్య వ్యాసాలు వచ్చాయి. 
ఆంధ్ర సారస్వత పరిషత్‌ సిద్దిపేట శాఖ పక్షాన 'స్వతంత్రాంధ్రి పేరుతో లిఖిత 
పత్రిక వచ్చింది. సిద్దిపేట వాసి కాజీపేట సత్యనారాయణ సంపాదకత్వంలో ఆయన 
ప్రచురణకర్తగా జలధి” పత్రికను నడిపారు. మెదక్‌ స్టడీ సర్మిల్‌ పక్షాన 'మంజీర' 
సాహితీ సంచికలు వెలువరించారు. వీటికి డాక్టర్‌ నందిని సిధారెడ్డి సంపాదకత్వం 
వహించారు. తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు జరిగిన తర్వాత దాని వ్యవస్థాపక 
అధ్యక్షులైన ప్రస్తుత తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌, ప్రముఖ కవి డాక్టర్‌ 
నందిని సిధారెడ్డి “సోయి” పత్రికకు సంపాదకత్వం వహించారు. మూడు సంవత్సరాలు 
నడిచిన సోయి గొప్ప సమకాలీన బాద్యతను నిర్వహించింది. అనంతరం సిధారెడ్డి 
“జంబి” పత్రికకు సంపాదకత్వం వహించారు. సిద్దిపేటకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ 
అష్టకాల రామమోహన్‌ 'తెలంగాణ” పత్రికకు సంపాదకుడుగా వ్యవహరిస్తున్నారు. 
డాక్టర్‌ అయోధ్యారెడ్డి, కొమురవెల్లి అంజయ్య, తోట అశోక్‌, కె.రంగాచారి, కూతురు 
రాజిరెడ్డి, విశ్వం, కాజీపేట సత్యనారాయణ, లోక రవిచంద్ర జర్నలిస్టులుగా 
కొనసాగుతున్నారు. 

సిద్దిపేట టైమ్స్‌” పేరుతో కొన్నాళ్ళపాటు లోక రవిచంద్ర సంపాదకత్వంలో 
దినపత్రికను నడిపారు. అట్లాగే కూతురు రాజిరెడ్డి “అవని” పేరుతో దినపత్రికను 
నడిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణలతో పాటు సాహిత్య సాంస్కృతిక 
సమాచారంతో పత్రికలు తమసేవలు కొనసాగించాయి. కొండపాకకు చెందిన 
మరుమాముల వేంకట రమణ శర్మ దర్శనం” పేరుతో హైదరాబాద్‌ నుండి భక్తి 
సంబంధమైన పత్రికను నడుపుతున్నారు. ఆధ్యాత్మిక విషయాలతోపాటు, సంప్రదాయ 
విలువలు గల వ్యాసాలు, శ్లోకాలు, పద్యాలు, సాంస్కృతిక అనువాదాలు, భక్తి భావ 


వ్యాఖ్యలు, సంస్కృతీ విశేషాలు యీ పత్రిక ద్వారా పాఠకులకు అందించబడుతున్నాయి. 
సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 87 


రాజగోపాల్‌పేటకు చెందిన ప్రముఖ అవధాని, ఆధ్యాత్మికవేత్త అష్టకాల 
నరసింహరామశర్మ పర్యవేక్షణలో ఆయన కుమారులు “వీణాపాణి” ఆధ్యాత్మిక మాస 
పత్రికను నడుపుతున్నారు. వివిధ పారమార్థిక వ్యాసాలతో పాటు, ప్రఖ్యాత సంస్కృత 
రచనలను తెలుగులోకి అనువదించి ఆధ్యాత్మిక భావప్రసారం చేస్తూనే సరస్వతీ 
అమ్మవారి సేవలో సాగుతున్నారు. అష్టకాల విద్యాచరణ్‌ యీ పత్రికకు సంపాదక 
బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


(vii) సారస్వత పరిశోధనలు 


లచ్చపేటలో జన్మించిన మూలంపల్లి చంద్రశేఖర శర్మ మహాభారతము - 
విశ్వవిజ్ఞాన సర్వస్వం” అనే అంశంపై పిహెచ్‌.డి. చేశారు. మహాభారతాన్ని కొత్త 
కోణాల్లో దర్శించి అవగాహన కల్గించిన రచన యిది. మిట్టపల్లికి చెందిన డి. నర్బయ్య 
“గిడుగు రామమూర్తి - భాషాసేని అనే అంశంపై పరిశోధన చేశారు. ఆధునిక 
తెలుగు కవిత్వంలో పట్టు సాధించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డి “ఆధునిక తెలుగు 
కవిత్వం - వాస్తవికత, అధివాస్తవికతి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రచించారు. 
లోతైన విశ్లేషణతోపాటు, శైలీ ఆకట్టుకుంటుంది. సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి 
దాశరథుల బాలయ్య రామాయణ యక్షగానాలు” అనే అంశంపై పరిశోధన చేశారు. 
సిద్దిపేటలో స్థిరపడిన ఎన్‌.యల్‌.యన్‌. ఆచార్య 'కాకతీయుల శాసనాలు’ అనే అంశంపై 
పిహెచ్‌.డి. చేశారు. 

దుద్దెడ గ్రామానికి చెందిన చిలుముల శ్రీనివాస్‌ 'మెదక్‌ జిల్లా జాతరలు అనే 
అంశాన్ని నిర్ణయించుకొని పరిశోధన చేశారు. గోనెపల్లికి చెందిన ప్రముఖకవి, కథకుడు 
సిద్దెంకి యాదగిరి. తెలంగాణ పాటలు - సామాజిక చిత్రణ” అనే అంశాన్ని స్వీకరించి 
ఇటీవలే డాక్టరేట్‌ పొందారు. ప్రముఖ అవధాని ఆధ్యాత్మిక వేత్త “అష్టకాల నరసింహ 
రామశర్మ సాహిత్యం - జీవితం” అనే అంశంపై చెప్పెల హరినాధశర్మ పిహెచ్‌. డి 
చేశారు. “తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం-పత్రికల పాత్ర (1922-1956)” 
అనే పరిశోధనాంశంపై గుమ్మన్నగారి బాలశ్రీ నివాసమూర్తి పిహెచ్‌.డి. చేశారు. ప్రస్తుతం 
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రామాణికత, 
తులనాత్మక పరిశీలన, సహృదయత కలిగిన అరుదైన పరిశోధకుడు బాల 


88 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీనివాసమూర్తి. ఇటీవల చిన్న కోడూరు మండలం, చౌడారం గ్రామానికి చెందిన 
కటుకోజ్వల ఫణీశ తెలంగాణ విశ్వవిద్యాలయంలో “మెదక్‌ జిల్లా సాహిత్య 
చైతన్యం-సమగ్ర విశ్లేషణ (1956-2006)” అనే అంశంపై పరిశోధించి సిద్ధాంత 
గ్రంథాన్ని రచించారు. గౌరీభట్ల రఘురామ శర్మ అవధాన సాహిత్యంపై పిహెచ్‌.డి. 
చేశారు. 

సిద్దిపేట జిల్లా ఘనపురం గ్రామానికి చెందిన యాటెల్లి ఈశ్వర్‌ “తెలంగాణ 
దళిత కవిత్వం-సామాజిక జీవిత చిత్రణ” అనే అంశంపై పిహెచ్‌.డి. చేశారు. 

డాక్టర్‌ ఎస్‌. ఎన్‌.రాజు, కోహెడ మండల కేంద్రానికి చెందిన వారు. “నాయని 
కృష్ణ కుమారి సాహిత్య అనుశీలన” అనే అంశంపై (2002) కాకతీయ యూనివర్సిటిలో 
పరిశోధన చేశారు. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామవాసి విట్టబోయిన వేంకటేశ్‌ తెలంగాణ 
విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం నుండి పిహెచ్‌.డి. పట్టాను పొందారు. ఆయన 
“మెదక్‌ జిల్లా ఆధునిక కవిత్వం - సమగ్ర పరిశీలన (1980-2000 అనే అంశంపై 
సిద్ధాంత గ్రంథం సమర్పించారు. 

నంగనూరు మండలవాని అక్కెనవల్లి వెంకటరాంరెడ్డి వృత్తిరీత్యా 
ఉపాధ్యాయుడు. ఇటీవల యీయన తెలుగులో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టా 
పొందారు. “నిజామాబాద్‌ జిల్లా గ్రామనామాలు-సాహిత్య చారిత్రక పరిశోధన” 
అనే అంశంపై పరిశోధించారు. ప్రముఖకవి తైదల అంజయ్య, కటుకోజ్వల 
లాల్‌బహదూర్‌ శాస్త్రి, పొన్నాల బాలయ్య వంటి రచయితలు తెలుగు సాహిత్యంలో 
తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కోహెడ మండల కేంద్రానికి చెందిన డా॥ 
వెల్దండి శ్రీధర్‌ “ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం (1969-2014) సమగ్ర 
పరిశీలన” అనే అంశంపై డాక్టరేట్‌ పట్టాపొందారు. పలు సదస్సుల్లో తెలుగు 
సాహిత్యంపై పత్ర సమర్పణ చేశారు. 


(viii) లేఖా సాహిత్యం 
వివిధ సామాజిక అంశాలకు స్పందిస్తూ, సూచనలు చేస్తూ వివిధ పత్రికలకు 
రచనలను ఉత్తరాల రూపంలో అందిస్తున్నారు మరికొందరు రచయితలు. పలు 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 89 


సామాజిక సమస్యల పరిష్కారానికి లేఖారచనలు ఎంతగానో ఉపకరిస్తాయి. 
సిద్దిపేటకు చెందిన అలాజ్‌పూర్‌ లక్ష్మీనారాయణ “ఈనాడు, ఆంధ్రభూమి, 
ఆంధ్రప్రభి లాంటి దినపత్రికల్లో 250కిపైగా లేఖా రచనలు చేశారు. 
తొగుట మండలం లింగారెడ్డి పల్లికి చెందిన ఆంగ్రభాషోపాధ్యాయుడు, రచయిత 
గడీల సుధాకర్‌రెడ్డి 200పైగా లేఖలు వివిధ పత్రికల్లో రాశారు. ఈయన ఆంగ్లంలో 
రాసిన లేఖలను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, దక్కన్‌ క్రానికల్‌ వంటి పత్రికలు ప్రచురించాయి. 
వందల కొద్ది వ్యాసాలు కూడా ఆయన రచించారు. 


(1x) నవలా వికాసం 

సిద్దిపేట జిల్లాలో నవలా రచయితలు తక్కువ సంఖ్యలో కన్పిస్తారు. సిద్దిపేటకు 
చెందిన సీనియర్‌ రచయిత ఐతా చంద్రయ్య నాలుగు నవలల్ని రచించారు. అవి 
1) ఇసుక గోడలు, 2) ఆడపిల్ల, 3) తల్లి భారతి (1997), 4. వాసవాంబిక. ఆడపిల్ల 
నవల స్త్రీ జీవితంలోని కష్టాలను సవాళ్ళను వారు ఎలా ఎదిరించాలో వివరించింది. 
భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా 'తల్లిభారతి” నవలను వెలువరించారు. 
దేశ రక్షణే ప్రధాన బాధ్యతగా భారత పౌరులు సైనికులుగా దేశానికి ఎట్లా సేవచేసి 
తల్లిభారతి రుణం తీర్చుకోవాలో యీ నవల కళ్లకు కట్టినట్టు ప్రబోధించింది. 

తెలంగాణలో రెండు రైతాంగ పోరాటాలు జరిగాయి. 1940 నుండి 1951 
వరకు జరిగింది ఒకటైతే 1970 తరువాతది రెండవది. ఇది నక్సల్బరీ సాయుధ 
రైతాంగ పోరాటం. ఈ రెండు పోరాటాల ఆధారంగా రెండు నవలలు వచ్చాయి. 

తెలంగాణా రైతాంగ పోరాటం ప్రధాన వస్తువుగా సరిపల్లి కృష్ణారెడ్డి రచించిన 
నవల ఉప్పెన అప్పటి పల్లెలు, రజాకార్లు, రైతుల ఉద్యమాలను అందులో రచయిత 
చిత్రించాడు. బైరాన్‌పల్లిలో రజాకార్లు సాగించిన మారణకాండను నిరసిస్తూ “మంటలు 
- మానవత్వం” అనే నవలను కూడా రాశారు. 

1980 తర్వాత తెలంగాణలో నక్సల్‌బరి ప్రభావంతో పోరాటద్భశ్యం మారింది. 
అది సిద్దిపేటతోపాటు ఉమ్మడి మెతుకు సీమను ప్రభావితం చేసింది. రాజ్యహింస, 
రహస్య గెరిల్లా దళాలు, ఎన్‌కౌంటర్లు, పోలీసుదాడులు, హత్యలు, అభద్రజీవనం, 
ఉద్యమం తీసుకున్న కొత్త మలుపులు-వస్తువుగా కౌముది” అనే రచయిత 


90 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


'తెలంగాణాపల్లె నవలను రాశాడు. రహస్య జీవితంలో ఉన్న కౌముది. ఆ జీవితంలోని 
కొత్త కోణాలను సున్నితమైన అనుభవాలను ఉత్మంఠరేకెత్తించే సంఘటనల్ని, దృశ్యాల్ని 
నవలగా రూపొందించాడు. ఉమాపతి పద్మనాభ శర్మ “నాతిచరామి” అనే నవల 
రాశారు. వివాహ పవిత్రత సంప్రదాయాలు ప్రధాన వస్తువుగా సాగిన యా నవల 
“గులాబీ పత్రికలో ధారావాహికంగా వచ్చింది. 

కవి, కథకులు ఎన్నవెల్లి రాజమౌళి “కడలి కన్నీళ్ళు నవల రాశారు. ఇది 
కుటుంబ నేపథ్యంతో జీవితంలోని ఒడిదుడుకులను చిత్రించింది. సిద్దిపేట టైమ్స్‌లో 
ధారావాహికగా వచ్చింది. 

సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లీపురం గ్రామానికి చెందిన కవి, 
రచయిత, కథకుడు, నాటకకర్త చొప్పదండి సుధాకర్‌. ఆయన “జీవితం చేసిన సంతకం” 
(2017) పేరుతో నవలను రచించారు. పొడుపు కథకు సమాధానం వున్నట్లే జీవితంలో 
ప్రతి నమస్యకు సమాధానం వుంటుందని, జీవితంలో అనేక సమస్యల్ని 
సంయమనంతో, సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని నవల చెబుతుంది. “జీవితం చేసిన 
సంతకం'లో నాయకుడు పృథ్వీ-జీవితంలో తలెత్తే ప్రతి సమస్యకు ముందు వెనక 
ముందు అయినా-తేరుకొని విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ తెలివిగా 
ముందుకు సాగుతాడు. జీవితంలోని అనేక మజిలీలను దాటుకుంటూ సహనంతో 
నిబ్బరంగా వుంటూ కార్య సాధన దిశలో అడుగు వేస్తాడు. మానవ జీవితంలోని 
సవాళ్ళను, సమస్యలను సున్నితంగా ఆలోచనా పటిమతో తనకు అనుకూలంగా 
మార్చుకొని సానుకూలదృష్టితో సాగిపోయే ఒక సగటు మానవుని బతుకు పయనమే 
“జీవితం చేసిన సంతకం” నవలలోని ఇతివృత్తం. తోర్నాలకు చెందిన కె.వై.గిరి, 
“సుగుణ అనే నవల రాశారు. ప్రేమకథ ఇతివృత్తంగా సాగిన ఈ నవల జలధి 
పత్రికలో ధారావాహికంగా వచ్చింది. 

ప్రముఖ రచయిత ఐతా చంద్రయ్య కథ, నవల, నాటిక, కవిత్వం, వ్యాసం 
వంటి ప్రక్రియల్ని సృజిస్తున్న చొప్పదండి సుధాకర్‌లు సిద్దిపేటలో స్థిరపడ్డారు. ఉ 
మాపతి పద్మనాభశర్మ దివంగతులైనారు. కె.వై. గిరి, ఎన్నవెల్లి రాజమౌళి తోర్నాల, 
తడ్మపల్లి ప్రాంతవాసులు. కోహెడ ప్రాంతవాసి పొన్నాల బాలయ్య 'లంది అనే 
నవల రాశారు. యిది మాదిగ జీవితంలోని పలు కోణాలను విశ్లేషించింది. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 91 


సాంకేతికత పెరిగిపోవటం, చరవాణి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు 
రావటం వలన నేటితరం బతుకు కోసం తలమునకలై ఆర్థిక ప్రాధాన్య రంగాలవైపు 
మళ్ళటం - సమయం, సహనం లేని కారణాలుగా నవలలను చదివే తరం క్రమంగా 
తగ్గుతున్నది. 


(0) అనువాద సాహిత్యం : 


వివిధ భాషల్లో రచయితలు చేసిన రచనలు అధికంగానే ఉన్నా కొన్ని ప్రఖ్యాతి 
పొందటం సహజం. ఇతివృత్తం, శైలి, కథాకథనం, శిల్పం మొదలైన విషయాలలో 
వ్యక్తీకరణ నైపుణ్యంతో సృజన చేయటం కొందరికే సాధ్యమౌతుంది. అటువంటి 
రచనలను ఆ భాష తెలిసిన రచయిత మూలం నుండి తన భాషలోకి అనువాదం 
చేయటం జరుగుతుంది. ఇందులో యథాతథానువాదంతోపాటు స్వేచ్చానువాదాలు 
కూడా వుంటాయి. 

సిద్దిపేట జిల్లాలో ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, రచయితలతో పాటు 
కొద్దిమందిఅనువాదకులు కూడా వున్నారు. ప్రముఖ కవి, రచయిత ఉమాపతి పద్మనాభ 
శర్మ. తెలుగుతోపాటు సంస్కృతాంగ్రములలో పండితులు. ఆయన పురాణాలకు 
సంబంధించి కొన్ని భాగాలను, శ్లోకాలను, తొగుట ఆశ్రమాధిపతి శ్రీ మాధవానంద 
సరస్వతి సూచనమేరకు తెలుగులోకి అనువాదం చేసినట్టు ఆయన మిత్రులద్వారా 
తెలిసింది. ఉమాపతి భవిష్యపురాణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం 
చేశారు. 

అవధాని, ఆధ్యాత్మికవేత్త అష్టకాల నరసింహరామశర్మ హిందీ నవల 
“చిత్రలేఖిను 'ఏదిపాపం' పేరుతో గేయ రూపంలో అనువాదం చేశారు. కవీ, రచయిత 
ముదిగొండ ఈశ్వర చరణ్‌ స్వర్గీయ దీనదయాళ్‌ ఉపాధ్యాయ హిందీ రచనలను 
తెలుగు చేసి సాధన పత్రికలో ప్రకటించారు. 

ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ద్వారా అప్పట్లో తన గళాన్ని వినిపించిన 
ప్రముఖ వ్యాఖ్యాత ఉమాపతి బాలాంజనేయశర్మది సిద్దిపేట. ఆయన సంస్కృతంలోని 
“దేవీ మానసపూజుకు తెలుగు అనువాదం చేశారు. డాక్టర్‌ ఏ.యమ్‌. అయోధ్యారెడ్డి 
గూగీ వాధియాంగో నవల 'బీప్‌నాట్‌ చైల్డొను తెలుగులో “ఏడవకుబిడ్డా పేరుతో 
అనువాదం చేశారు. 
92 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


పోతారెడ్డిపేట (గ్రామవాసి గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ కవిత్వం, వ్యాసం 
రాయటంలో మంచినేర్చు గలిగిన రచయిత. అనువాదంలోనూ అనుభవం వుంది. 
ఈయన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వి.కే.గోకక్‌ రాసిన 'ది సాంగ్‌ ఆఫ్‌ ఇండియా”ను 
“భారతగీతి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రఖ్యాత రచయిత రవీంద్రనాథ్‌ 
టాగూర్‌ రాసిన ఆంగ్రకవితల్ని తెలుగులోకి అనువాదం చేశారు. 

ప్రముఖ రచయిత ఐతా చంద్రయ్య హిందీ నుండి తెలుగులోకి కాన్ని 
అనువాదాలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనుమతితో ప్రముఖ రచయిత 
భీష్మసహాని సంకలనం చేసిన “హిందీ కహానీ సంగ్రహిను హిందీ కథాసం(గ్రహంి” 
పేరుతో తెలుగు చేశారు. డాక్టర్‌ రాంవిలాస్‌ శర్మ రచించిన “భారతీయ సౌందర్య 
బోధ్‌దార్‌ తులసీదాస్‌ను చంద్రయ్య తెలుగులోకి అనువదించారు. డాక్టర్‌ వెల్దండి 
శ్రీధర్‌ కుక్కపిల్ల టామీ, తుంటరి కాకి, వంటి బాలసాహిత్య కథలను ఆంగ్లం నుండి 
తెలుగులోకి అనువాదం చేశారు. 


(౫1) వ్యాస విన్యాసం 

సిద్దిపేట జిల్లా సాహిత్యంలో వ్యాసకర్తలు చాలామంది కన్పిస్తారు. వీరిలో 
వేముగంటి నరసింహాచార్యులు, ఉమాపతి పద్మనాభశర్మ ముదిగొండ ఈశ్వర చరణ్‌, 
గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి, నందిని సిధారెడ్డి, కొమరవెల్లి అంజయ్య, చెప్పెల 
హరినాథశర్మ, అష్టకాల రాంమోహన్‌, ఐతా చంద్రయ్య లాంటి వాళ్ళను ప్రధానంగా 
పేర్మొనాలి. 

వివిధ సాహిత్య అంశాలపై భారతి, స్రవంతి వంటి సాహిత్య పత్రికల్లో 
వేముగంటి వారి సాహిత్య వ్యాసాలు పేర్మొనదగినవి. ఉమాపతి పద్మనాభ శర్మ 
నిశ్రేయసం, హంసనాదం, తెలంగాణ భాషా నిఘంటువుకు సంబంధించిన పదకోశ 
వ్యాసాలు ఆయన విశ్లేషణాత్మక ప్రతిభను వివరించాయి. ప్రముఖ సాహితీవేత్త, 
విమర్శకుడు స్వర్గీయ ముదిగొండ ఈశ్వర చరణ్‌ మూడు దశాబ్దాల క్రితమే “నవమి” 
వ్యాసపీఠం, పేరుతో వివిధ సాహిత్య వ్యాసాలు విశ్లేషణలు సంపుటాలుగా తెచ్చారు. 
ప్రముఖ రచయిత, పరిశోధకుడు డాక్టర్‌ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి “సాహితీ 
మంజీర, మాప్రసిద్దిపేట, ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ” వంటి రచనలతో పాటు 
ఎన్నో పరిశోధక వ్యాసాలను రచించారు. ప్రముఖకవి రచయిత డాక్టర్‌ నందిని 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 9౩3 


సిధారెడ్డి ఆధునిక కవిత్వపు నిర్మాణ పద్దతులపై పత్రికల్లో వ్యాసాలు రాశారు. తిలక్‌ 
సాహిత్యంపై తెలంగాణ భాష-సాహిత్యం, సంస్కృతి, వివిధ సామాజిక, సాహిత్య 
అంశాలపై లోతైన విశ్లేషణలు అందించారు. ఇగురం, ఆవర్తనం పేరుతో వ్యాస 
సంపుటాలు ప్రచురించారు. చెప్పెల హరినాథశర్మ ఉమ్మడి జిల్లా అవధాన సాహిత్యంపై 
ఆర్థిక, రాజకీయ సామాజిక అంశాలపై అనేక వ్యాసాలు రాశారు. వివిధ సాహిత్య 
ప్రక్రియలపై విశ్లేషణలు అందించారు. మెదకు జిల్లా చరిత్ర, సంస్కృతి, వీరబైరాన్‌పల్లి 
అమరులు, వ్యవసాయ సంక్షోభంపై, నందిని భగవాన్‌రెడ్డి అనేక వ్యాసాలు రాశారు. 
పాత్రికేయులు రంగాచారి, తోట అశోక్‌లు యీ దిశలో రాణిస్తున్నారు. 

ప్రముఖ జర్నలిస్టు కొమరవెల్లి అంజయ్య రాజకీయ, సాంస్కృతిక, భౌగోళిక 
చారిత్రక అంశాలపై, సాహితీ వేత్తలపై పలు కథనాలు అందించారు. డాక్టర్‌ వెల్దండి 
శ్రీధర్‌, డా॥ సిద్దెంకి యాదగిరి, నక్క హరికృష్ణ వంటి రచయితలు సదస్సులలో 
పత్రసమర్పణలతో పాటు వ్యాసాలు రాస్తున్నారు. అనేక మంది యువ రచయితలు 
వివిధ అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు. ఆంగ్లోపాధ్యాయుడు గడీల సుధాకర్‌రెడ్డి 
విద్యావ్యవస్థలోని లోపాలు, తీరుతెన్నులు ప్రధానాంశంగా యాభైవరకు విద్యా 
సంబంధమైన వ్యాసాలు రాశారు. ఇతర సామాజికాంశాలపై పలు పత్రికల్లో యితని 
వ్యాసాలు ప్రచురణ పొందాయి. ఆకట్టుకునే శైలి, విషయ విశ్లేషణ, భాషలో సూటితనం 
మంచి వ్యాసానికి ఆలంబనగా నిలుస్తాయి. 

ఉపాధ్యాయులు తాటికొంద విష్ణుమూర్తి (మద్దూర్‌ ప్రాంతం) జానపద 
సాహిత్యంపై సమగ్ర విశ్లేషణలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణ 
చేశారు. 

సిద్ధిపేట జిల్లాలో కవులు, రచయితలు సృజన రంగంలో ముందుకు సాగుతూనే, 
సాహిత్యాన్ని సృష్టిస్తూ భావితరాలకు దిశానిర్దేశం గావిస్తున్నారు. 


94 సిద్దిపేటజిల్లా సాహిత్య చరిత్ర 


1) 


2) 


3) 


4) 


ర్స్‌ 


6) 


7) 


6. ఉపయుక్త రచనలు 


సాహితీ మంజీర 

మెదక్‌ జిల్లా సంక్షిప్త సాహిత్య చరిత్ర 

ప్రథమ ముద్రణ - 1993 

రచయిత : గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి. 

మంజీరా రచయితల సంఘం 

పదేళ్ళ మహాసభల ప్రత్యేక సంచిక (1996). 

మూసీ మాస పత్రిక 'ఆలోకనం'” 

తెలంగాణ జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాహారం (2017) 
సంపాదకులు : డా॥ సాగికమలాకరశర్మ 

సిద్దిపేట జిల్లా - కె.లాల్‌ బహదూర్‌ శాస్త్రి. 

తెలంగాణ ఉద్యమ పాటలు - ఒక పరిశీలన - (2017) వ్యాసం 
డా॥ సిద్దెంకి యాదగిరి. 

సిద్దిపేట జిల్లా కథా వికాసం - (వ్యాసం) 

రచయిత : ఐతా చంద్రయ్య. 

సిద్దిపేట జిల్లా వచన కవిత్వం - వ్యాసం 

రచయిత : చెన్నరాజు. 

మంజీరా పరవళ్ళు - మరసం ప్రత్యేకసంచిక (2006) 
(ఇరవైయేళ్ళ మహాసభలు) 

సంపాదకులు : తోట అశోక్‌, ఎన్‌.భగవాన్‌రెడ్డి, కె. రంగాచారి. 


సిద్దిపేటజిల్లా ఆధునిక సాహిత్యం 95 


